పాండురంగరావు 


గీతామృతం 


సరళ సంగ్రహ భాష్యం 
డా॥ ఇలపావులూరి పాండురంగరావృ 


(పదురణ 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 
1999 


ముందుమాట 


భారతీయ తత్త త్త చింతనకు ముఖ్యాధారాలు భగవద్గీత, ఉపనిషత్తులు, 
బ్రహ్మసూత్రములు. వీటినే “ప్రస్థాన త్రయం” -- అని అంటారు. ఈ 
మూడింటిలో అందరికీ అందుబాటులో ఉండేది భగవద్గీత. ఉపనిషత్తుల 
సారం ఇందులో ఇమిడిఉంది. 


నిజానికి, జీవితంలో ఏ చిక్కుప్రశ్న తటస్థించినా గీతలో ఏదో ఒక 
శ్లోకం అందుకు సమాధానం చెప్పగలదు. గీతామాత శ్రీమాతవలె సర్వకాల 
సర్వావస్థలయందు మన వెంటనే ఉండి, మనకు సరియైన దారి చూపిస్తూ 
ఉంటుంది. గీతకు గల ఈ ప్రాశస్త్యానికి ప్రధాన కారణం అందలి ధర్మనిష్ణ. 
“ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉంటుంది. “యతో ధర్మః తతో 
జయః” -- ఇదే గీత ప్రతిపాదించే పరమసత్యం! 


గీత మహాభారతంలో కీలకమైన స్థానంలో నెలకొనిఉండి, ఆ 'పంచమ 
చేదం'యొక్క సందేశాన్ని ప్రపంచానికి సక్కగా చాటుతూవుంది. గీతోప 
నిషత్తు ఆవిర్భవించిన నొటినుండి ఆ యా భాషలలో భాష్యాలు, టీకలు, 
వ్యాఖ్యానాలు, అనువాదాలు -- అసంఖ్యాకంగా వెలసినాయి; వెలువడు 
తున్నాయి. భవిష్యత్తులోనూ వెలువడుతుంటాయి. 'గీతాసప్తశతి'కి గల 
(ప్రాచుర్యం అలాంటిది! 


సుగృహీతనామధేయులు, బహుభాషాకోవిదులైన విద్యావేత్తలు, కవి- 
వతంసులు డా॥ ఇలపావులూరి పాండురంగరావుగారు “గీతామృతం” -- 
అనే పేరుతో తెలుగున రచించిన ఈ సరళ సంగ్రహ భాష్యం అలాంటి 
వివరణల్లో విశిష్టమయింది. ఇందులో గీతాస్వరూపం (18 అధ్యాయాలు) 
W కర్మ వర్తి, (fh) జ్ఞానవల్లి, (యఘు భక్తీ వల్లి, (iv) ముక్తీవల్లి -- అని నాలుగు 
భాగాలుగా వింగడింపబడింది. ఈ వింగడింపు ఆధ్యాత్మిక విషయాలను 
ఆసక్తికరంగా -- సోపాన క్రమంలో -- విశదీకరించే వినూత్న కౌశలాన్ని 


ప్రకటిస్తున్నది. 


iv 


ఇందరి అవతారికలో శ్రీయతులు పొండురంగరావుగారు - తదితర 
అనేకాంశాలతోపాటు - గీతకు పూర్వరంగంగా అధివసించి ఉన్న దేవీ 
తత్త్వాన్ని, గీతాసప్తశతిలో అధిష్టించియున్న మాతృత్వాన్ని ఆవిష్కరించిన 
తీరు అపూర్వంగా, ఆలోచనామృతంగా విలసిల్లుతూవుంది. 


క్రీష్ట్రములగు వేదాంత విషయాలను పైతం -- చేసి తీరాలి, తెలిసి 
చెయ్యాలి, చేసి చూడాలి, చూచి చేరాలి -- అనే తేటతెలుగు శీర్షికలక్రింద, 
సరళ సుందర శైలిలో అందరకూ ఆహాదదాయకంగా వివరిస్తూవున్న ఈ 
గీతాభాష్యం జిజ్ఞాసువులైనవా రెల్లరూ పదే పదే సఠింపదగింది. 


ఇంచుమించు ఇరువదేళ్ళ క్రితం (1978లో) 'ప్రాగ్భారతి' ప్రకటించిన 

ఈ ప్రశస్తకృతిని తిరుమల తిరుపతి దేవస్థానములపక్షాన ప్రచురిస్తున్నందులకు 
డా యి న 

సంతోషిస్తున్నాము. ఇలాంటి సద్గుంథాలు దాదాపు అయిదు దశాబ్దాలనుంచి 

నిరంతర దీక్షతో రచించిన యీ గ్రంథకర్త పుంభావసరస్వతికి నేను ఆత్మ జుజ్ణి 

కావటం నా అదృష్టం. సహృదయ పాఠకులు అభిలాషతో గీతామృతాన్ని 
ఆస్వాదించగలరని ఆశిస్తున్నాము. . 


డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌, 
. కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


అందులో... 


న I ల 


అవతారిక 
కర్మవల్లి 
జానవలి 
zm రా 
భక్తి వల్లి 
ముక్తి వల్లి 


చేసి తీరాలి 
తెలిసి చెయ్యాలి 
చేసి చూడాలి 
చూసి చేరాలి 


147 


ప్రాగ్భారతి వెలయించిన ప్రశస్తవాజ్మయంలో భగవద్గీతకు ప్రత్యేకమైన 
స్థానం ఉంది. భూమండలానికి ప్రాగ్భాగంలో (తూర్పున) ఉన్న భారత 
నికీ వాజ్మయమండలానికీ  ప్రాగ్రూప(తొలి) మైన మహాభారతానికీ జ్యోతి 
ర్మయమైన సామ్యం ఉంది. 'భా' - అంటేనే వెలుగు, దీప్తి, జ్యోతి. 
మనకు కనిపించే వెలుగును వెలయించే తొలి వెలుగు ప్రావెలుగు, ప్రాగ్భాతి. 
వేదకాలంనుంచి ఈనాటివరకు ఈ వెలుగును వివరించే విజ్ఞాన వాజ్మయం 
(ప్రాగ్భారతి)లో శ్ర్రీమద్భగవద్గీతకు ఉన్నంత ప్రాశస్త్యం, గౌరవం, ప్రచారం 
మరో (గ్రంథానికి లేదు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళి చూచినా 
కనీసం భగవద్గీత శే పేరు విననివాడుండడు. జనమానసంలో ఇంతటి ఆత్మీయ 
తను పొందేందుకు ఇందులో గొప్ప రహస్యమేదో ఉండితీరాలి. సాక్షాత్‌ 
భగవత్సరూపుడైన కృష్ణపరమాత్మ నోట వెలువడిన గానం కాబట్టి, జ్ఞాన 
వాజ్మయంలో దీనికి అద్వితీయమైన స్థానం లభించిందని కొందరు భావిస్తారు. 
సంచమవేదమయిన భారతంలో కీలకమైన స్థానంలో కృష్ణ ద్వెపాయనుడు 
కూర్చిన సర్వ వేదాంతసార మవటంవల్ల, ఈ (గ్రంథానికి ఇంత ప్రచారం 
వచ్చిందని మరి కొందరు అంటారు. అసలు భారతమే ' ఒక విజ్ఞాన 
సంగ్రహం. వేదవిదులకు వేదంగా, పౌరాణికులకు పురాణంగా, కవులకు 
కావ్యంగా, ధార్మికులకు ధర్మశాస్త్రంగా, విజ్ఞానవేత్తలకు జ్ఞాన నవనీతంగా, 
భావనాపరులకు భావరసాయనంగా, అక్షరపరాయణు లకు అక్షయ లక్ష్యంగా 
ప్రసిద్ధిచెందిన మహాభారతసం హిత, లక్షశ్టోకాల్లో వివరించిన తత్పద లక్ష్యా 
రాన్ని, భగవద్గీత అందులో ఒక భాగమై ఆ లక్ష్యాన్ని ఏడువందల శ్లోకాల్లో 
సాధించింది. గీతాసప్తశతి మహాభారతసంహితకు చక్కని సార సంగ్రహం. 


2 గీతామృతం 


భారతసం హితలోనే ఒకభాగమయిన శ్ర్రీవిష్ణుపహ్మప్రనామంకూడా ఈ పనిని 
వెయ్యి నామాలలో సాధించింది. ఈ రెండింటిలో భారతసావిత్రి పరమ 
రమణీయ రూపంలో సాక్షాత్కరిస్తుంది. కనుకనే శంకరభగవత్సాదులు 
“గేయం గీతా నామసహ్మప్రం” అని ప్రపంచానికి ప్రబోధించారు. 


'గీతాసప్తశలి' అనగానే దుర్గాసప్తశతి గుర్తుకు వస్తుంది. గీతలో 
ఏడువందల శ్లోకాలు ఉన్న మాట అందరికీ తెలిసినదే ఆయినా, దీనికి 
సప్తశతి అనేపేరు ప్రచారంలో లేదు. కాని గీతను జాగ్రత్తగా పరిశీలిస్తే 
ఇది దేవీపరమైన _ శాస్త్రంలాగానే కనిపిస్తుంది. అసలు గీతా' అనే 
పదం ్త్రీవాచకం; “భగవద్గీత అంటే భగవంతునిచేత కీర్తింపబడినది -- 
అని ఆర్థం. ఏమిటి కీర్తింపబడినది? గానం చేయబడిన పదార్థం ఏమిటి? 
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకునేందుకు భగవద్గీతను జాగ్రత్తగా 
పరిశీలించాలి. నేను, నన్ను, నాచేత, నావల్ల, నానుండి, నాయొక్క, 
నాకు, నాయందు అని మాటిమాటికి జగత్స్రభువైన గీతాచార్యుడు చెప్పే 
“వొ తత్త్వమేమిటో గమనించాలి. అదే శ్రీ తత్త్వం. శ్రీమాత సకల 
జగన్మాత. జగన్నియంత ఆధ్వర్యంలో ఆమె సచరాచరసృష్టి సాగిస్తుంది. 
అసంఖ్యాక జీవరాశిని ఆత్మానందంకోసం సృష్టించి, పాలించి, పోషించి 
లయింపచేస్తుంది. పరమేష్టి మహాకాల స్వరూపుదు. పరమేశ్వరి మహాకాలి, 
మహాకాళి. తల్లిగా; దుర్గగా, భవానిగా, కల్యాణిగా, కామాక్తిగా, పాధ్ధిగా, 
చండిగా -- అనేకరూపాల్లో నిత్యజీవితంలో సాక్షాత్కరించే మహాదేవి, 
మహాకొలుని కనుసంజ్ఞలను గమనించి, మనకోసం అన్నిపనులు చేస్తూ 
ఉంటే, ఈ రహస్యం తెలుసుకోలేని అమాయకులు ఇదంతా తమ 
పురుషార్థమని (భ్రమిస్తారు. తాను చేస్తున్నాననే భావంతో చేసేసరికి తగాదా 
వస్తుంది. సరిగా ఇలాంటి ధర్మసందేహంలోనే అర్జునుడు చిక్కుకుంటాడు. 
ఈ చిక్కునుండి ఆతనిని బయటకు లాగి సరియైన దృష్టిని అతనికి 
(ప్రసాదించేందు కే పార్థసారథి పాటుపడ్డాడు. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది 
పాపం, ఏది పుణ్యం, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు -- ఆనే విషయం 
అతనికి బోధపడలేదు. కాని తనకు బోధపడలేదని అతదు భావించలేదు. 
ఏవో సారంగ నీతులు చెప్పీ చివరకు రణరంగంలో కూలబడ్డాడు. లలా 


అవతారిక 3 


చదికిలపడ్డవాళ్లో నిలబెట్టేందుకు గీతామాత వెలసింది. ప్రతిజీవిలో 
సహజంగా పాతుకుపోయి ఉండే భండాసురుళ్లి ఖండించి, అతనిలోని 
సామ్యయోగాన్ని క్రియారూపంలో సాగుచేసేందుకే గీతామాత శ్రీ మాతలా 
ఆవిర్భవించింది. ఇది గీతారహస్యం. 


భగవద్గీతకు పూర్వరంగంగా భారతసం హితలోని రెండు మూడు అధ్యా 
యాలు పరిశీలిస్తే, గీతా సప్తశతిలోని మాతృత్వం చక్కగా గోచరిస్తుంది. 
భగవర్గీత భీష్మ పర్వంలోది. భీష్మపర్వంతో భారతయుద్ధం ఆరంభమవుతుంది. 
రణరంగంలో సర్వలోకసారథి పార్టుని రథాన్ని నడుపుకుంటూ రణరంగంలోకి 
ప్రవేశిస్తాడు. యుద్ధభూమిని చూడగానే పార్టునికి పరమేశ్వరిని స్తుతించాలని 
స్ఫురిస్తుంది. పరమేష్మి సాక్షాత్తు తనప్రక్కనే ఉండి తనరథం తోలుతూ 
ఉంటే, పరమేశ్వరి అతని మనస్సులో ప్రవేశించింది. గీతాపర్వానికి రెండు 
అధ్యాయాలు ముందుగా ఈ దేవీస్తుతి జరుగుతుంది. అందులో రెండు 
మూడు శ్లోకాలు చూస్తే గీతాసప్తశతిలోని దేవీసప్తశతిత్వం గోచరిస్తుంది. 


“ నమస్తే సిద్దఫేనాని ఆర్యే మందారవాసిని, 
కుమారి కాలి కాపారి కసిలే కషపీంగలే. 


భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమో౭స్తుతే, 
చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని. 


కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే, 
శిభిపింఛధ్వజధరే నానాభరణ భూషితే.” 
ఇలా సర్వరుణానవద్యాంగి, సర్వాభరణ భూషితయైన శ్రీదేవిని అర్జు 
నుడు స్తుతించగానే, దేవి అతనికి రణరంగంలో సాక్షాత్కరించి, ఆళళ్లో 
ఆశీర్వదిస్తుంది. 
“నర స్త్వమసి దుర్రర్ష నారాయణసహాయవాన్‌” 
అని చాల సారగర్భితంగా ఆమె కృష్ణార్జున సంయోగాన్ని వివరిస్తుంది. 


“నారాయణుని సాయం పొందిన నరుడవు. నీకు అపజయం లేదు. 
2 


4 గీతామృతం 


జయం తధథ్యం' అని చెప్పి ఆమె అంతర్జాన మవుతుంది. ఈ స్తోత్రం 
చేసిన తర్వాతనే అర్జునుడు రథంమోదికి వస్తాడు. రథ మెక్కిన తర్వాత 
ఇరువైపులా శత్రురూపంలో నిలబడ్డ స్వజనాన్ని చూచేసరికి అర్జునుణ్ణి 
మహామోహం ఆవరిస్తుంది. మమకారం సమరోత్సాహానికి అవరోధంగా 
నిలబడుతుంది. తల్లి అనుగ్రహం లభించినా, తండి చైతన్యబోధ తప్పనిసరి 
అయింది. అందుకే గీత అవతరించింది. 


ఉన్నట్టుండి ఆవరించిన యీ మోహానికి ముఖ్యకారణం ఆత్మ 
విస్మృతి. తన నిజస్వరూపం తాను తెలుసుకోలేక తన స్వార్థంకోసం, 
రాజ్యలాభంకోసం తాను యుద్ధం చేస్తున్నానని, కర్తృత్వ భోక్త త్వాలు 
తనకు తాను ఆరో పించుకుంటున్నాడు - అమాయకుడయిన అర్జునుడు. 
అంతటితో ఆగక సర్వజ్ఞుడైన శ్రీకృష్ణపరమాత్మను కేవలం సారథిగా, మహా 
అయితే బావగారిగా, ఆపద్పాంధవుడిగా భావించి ఆయనకే (శ్రీరంగనీతులు 
చెపుతున్నాడు. యుద్ధంచేస్తే వర్ష సంకర మవుతుందట. ధర్మం నశిస్తుం 
దట. ఇలాంటి అసంబద్ధప్రలాపాలు ఏవేవో అర్జునుడి నోట దొర్లాయి. 
వాటికి జగన్నాటక సూత్రధారుడు నవ్వుకున్నాడు. బహుశా తనలో తాను 
నవ్వుకుని ఉంటాడు. అందుకనే ఆ నవ్వు బయటికి ఆట్టే కనిపించలేదు. 
“ప్రహసన్నివ” అని వ్యాసుడు ఈ ఆంతర దరహాసాన్ని అప్రమత్తతతో 
వర్ణిస్తాడు. అంతే -- ఆ నవ్వు గీతగా వెలసింది. గీతొశాస్త్రమంతా 
అరునుణి ఆవరించిన అజ్ఞానస మ్మో హాన్ని, ఆత్మవిస్మృతిని పోగొటి, నిజ 

జ cc Cg లు 

మైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేందుకే ఉదయించింది. అందుకనే తాను 
చెప్పవల సిందంతా పూసగుచ్చినట్లు చెప్పి, అడిగిన ప్రశ్నల కన్నింటికీ ఓపికగా 
సమాధానం చెప్పి, చెప్పిన మాటలకు (ప్రత్యక్షంగా (ప్రమాణం చూపించి, 
చివరకు గీతాచార్యుడు పార్టుణ్ణి అడుగుతాడు. 


|| 
కచ్చి దేతచ్చ్భుతం పార్ట! త్వయైకాగేణ చేతసా, 
కచ్చి దజ్ఞాన సంమోహః ప్రణష్ట స్తే ధనంజయ! 


(చెప్పిందంతా జాగ్రత్తగా విన్నావా? అజ్ఞానంవల్ల ఏర్పడిన మహా 
Cg ౧ 
మోహం, భమ తొలగిందా?) . 


అవతారిక ర్‌ 


అప్పటికిగాని ధనంజయుడు ధర్మంజయుడు కాలేదు. వెంటనే 
అర్జునుడు అంటాడు. 


నష్టో మోహ: స్మృతి ర్లబ్దా త్వత్స్తుసాదా న్మయాచ్యుత! 
స్రీతోఒస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. 


(నాలోని మోహమంతా నశించింది. నా స్వరూపం నాకు గుర్తుకు 
వచ్చింది. (స్మృతి లభించింది) అంతా మీ అనుగ్రహం. నా సందేహాలన్నీ 
పోయినాయి. ఇక మిరు ఏలా చెస్తే అలా చేస్తాను. నీమాట దాటను.) 


కాని, కృష్ణుడు ఫలానా పని చెయ్యవలసిందని చెప్పడు. ధర్మ సమ్మ 
తమైన కర్మ ఎలా ఉంటుంది? కర్మకు, జ్ఞానానికి సంబంధం ఏమిటి? 
ఎందుకు చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? -- అనే విషయాలు 
కూలంకషంగా చర్చించి అర్జునుడికి విడమరచి చెప్పాడు, అంతే. ఆ తర్వాత 
నీ కెలా తోస్తే అలా చెయ్యవలసిందని అతనికి పూర్తిగా స్వేచ్చ ఇచ్చాడు. 
ఆత్మ జ్ఞానం లభించిన తర్వాత ఒకరి కొకరు చెప్పవలసిన పనిలేదు. 
ఆత్మవంతులు చేసే పనులు పరమాత్మకు ఇష్టంగానే ఉంటాయి. కాబట్టి 
ఆత్మానాత్మ వివేకంతో పరమాత్మ తత్త్వం డబోధపరచుకొని ఆత్మా నం- 
దంకోసం (స్వార్థంకోసంకాదు) అన్ని పనులు చేస్తూ, ఏమి చేయన'క్ట్రే 
భావిస్తూ మెలకువతో, నిలకడతో జీవిత యాత్ర సాగించటమే గీత బోధించే 
'ఆత్మయోగంి. 


గీతాశాస్త్రానికి సారం -- ఆత్మయోగం. విశ్వరూప సందర్శనంలో 
పరమాత్మ చూపించింది, జీవాత్మ చూచింది -- ఈ ఆత్మస్వరూపమే, 
“దర్శయాత్మాన మవ్యయమ్‌” (ఎన్నటికీ నశించని ఆత్మస్వరూపాన్ని చూపిం 
చుమన్సి, యోగేశ్వరుళ్లీ అర్జునుడు అర్థిస్తాడు. భక్తితో కోరిన పార్టుని 
అభ్యర్థనను పరమాత్మ వెంటనే మన్నించి విశ్వరూపం చూపించి, “రూపం 
పరం దర్శిత మాత్మ యోగాత్‌” (ఆత్మయోగంవల్ల నీ వీ పరమవరేణ్యమైన 
రూపాన్ని చూడగలిగావు) అని సారగర్భితంగా అంటాడు. కాని ఆత్మ 
యోగంతో పరస్వరూపాన్ని సాక్షాత్కరించుకొనేందుకు ముందు కొంత 
సాధన అవసరం. అదే గీత వివరించే నీతి. 


6 గీతామృతం 


చేయవలసినపని చేసితీరాలి. కాని తెలిసి చెయ్యాలి. ఆత్మానాత్మ 
వివేకంతో, కర్తృత్వ భోక్తృత్వ విచక్షణతో “నైవ _కించిత్కరోమి” (నే 
నేమి 'చేయటం లేదు) అనే నిర్లిప్రభావంతో, తెలిసిచేసిన పని చిత్తశుద్ధికి 
దారితీస్తుంది. కర్మవల్ల ముక్తి లభిస్తుందా? జ్ఞానంవల్ల లభిస్తుందా? 
అని తాత్త్వికులు తర్దనభర్హన చేస్తారు. కాని గీత రెంటిని సమన్వ 
యపరుస్తుంది. కర్మ వదలి జ్ఞానాన్ని అనుసరించే అంతరిక్షయాత్రను 
గీత ఆమోదించదు. ఆత్మజ్ఞానానికి కర్మ సహకారి కావాలి. జ్ఞానంవల్ల 
ఆత్మదర్శనం లభిస్తుంది. కర్మవల్ల జ్ఞానం, జ్ఞానంతోపాటు భక్తి, భక్తి ద్వారా 
ముక్తి -- ఇదీ గీతా శాస్త్రం నిర్దేశించే ఆత్మయోగసాధన. ఈ యోగ 
సాధనకు ఆడవుల్లోకి వెళ్ళి ఏకాంతంగా తపస్సు చేయవలసిన పని లేదు. 
నిత్యజీవితంలో నియతకర్మలను: చేస్తూనే, కుటుంబ బాధ్యతలను సక్రమంగా 
నిర్వహిస్తూనే ఈసాధన చెయ్యవచ్చు. కర్మయోగం ఈ ఆత్మయోగానికి 
పునాది. జ్ఞానయోగం గోడలు. భక్తి యోగం పై కప్పు. ఇలా కర్మ 
జ్ఞాన భక్తి సహకారంతో నిర్మించిన ఆత్మసదనం ముక్తికాంతకు ముచ్చటగా 
వాసయోగ్యమైన నివాసంగా రూపొందుతుంది. గీతలోని ప్రతిశ్లోకం ఏదో 
ఒక రూపంలో ఈ ఆత్మసామాజ్యాన్ని కీర్తిస్తుంది. 


గీతలో 18 ఆధ్యాయా లున్నాయి. భారతంలో పర్వాలుకూడా 18. 
భారతయుద్దం 18 రోజులు సాగింది. ఈ సంఖ్యను జయ సంఖ్యగా 
భావిస్తారు. క ఖ గ ఘ -- ఈ వరుసలో 'జ' అనేది 8వ అక్షరం. యి 
నుండి మొదలయ్యే -- యాదివర్గంలో 'యి మొదటి అక్షరం. “అంకానాం 
వామతో గతిః' లనే సూత్రంప్రకారం జయశబ్దంలోని రెండక్షరాలు ఎని 
మిదికి, ఒకటికి ప్రతిరూపం కావటంవల్ల జయశబ్దం అష్టాదశ సంభ్యావాచి 

Cae) యి అ 
అవుతుంది. భగవద్గీత అష్టాదశాధ్యాయిని. ఈ 18 అధ్యాయాలకు చేరువేరు 
చ్‌ జ్య ~ ఆ ఆఅ 
బర్లున్నాయి. మొదటిది విషాదయోగం. చివరిది 'మోక్షసన్నా్యాస యోగం. 
విషాదంనుంచి విమల వైరాగ్యంతో లభించే నిశ్మేయసానందంవరకు ఏర్పడే 
వివిధ సాధనావస్థలు ఈ 18 అధ్యాయాల్లో కనిపిస్తాయి. ఈ రెండు 
తీరాలకు ,మధ్య సాంఖ్యం, కర్మ, జ్ఞానం, సవ్నా్యాసం, ధ్యానం, జ్ఞానవిజ్ఞానం, 


అవతారిక _ 7 


అక్షరపరబహ్మ, రాజవిద్య, విభూతి, విశ్వరూపం, భక్తి, శ్వేత క్షేత్రజ్ఞ 
వివేకం, గుణత్రయ విభాగం, పురుషోత్తమ తత్త్వం, దైవాసుర సంపద్వి- 
వేచన, 'శ్రద్దాతయ విచారం -- అనే పదహారు సోపానాలు కనిపిస్తాయి. 
ఇంత చక్కని విశ్లేషణ మరో తొత్త్విక (గ్రంథంలో కనిపించదు. దిగులుతో 
దిగజారి సమరాంగణంలో చదికిలబడిపోయిన వ్యక్తిని నిశ్శేయస పథంలో 
అత్యున్నతమైన స్థాయికి తీసికొనిపోయే మహాయానం గీతాజ్ఞానం. 


ఈ 18 అధ్యాయాల్లో నాలుగు భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి. 
మొదటి మూడు అధ్యాయాల్లో కర్మయోగాన్నిగురించి ఎక్కువగా చర్చ 
వినిపిస్తుంది. మూడవ అధ్యాయమైన కర్మయోగంతో ఈ భాగం పూర్తి 
అవుతుంది. తరువాత నాలుగు అధ్యాయాల్లో (4,5,6,7) కర్మ నిర్వహణకు 
కావలసిన జ్ఞాన మీమాంస జరుగుతుంది. ఈ భాగంలో చివరి అధ్యాయం 
జ్ఞానవిజ్ఞాన యోగం. ఎనిమిదవ అధ్యాయం అక్షరపరబహ్మ యోగం. ఎనిమిది 
నుండి పన్నెండో అధ్యాయం( భక్తియోగం )వరకు 'బ్రహ్మతత్త్వం, బ్రహ్మ సాక్షా 
త్కారం, భక్తి ప్రదానంగా కనిపిస్తాయి. భక్తికి సంబంధించిన యీ భాగంలో 
చివరి అధ్యాయం భక్తియోగ మవటం గమనించదగ్గ విషయం. చివరి ఆరు 
(13-18) అధ్యాయాల్లో సాయుజ్యం, సాద్దుణ్యం, సాధన, మోక్షం -- 
ఇలాంటి విషయాలు వినవస్తాయి. ఈ భాగానికే కాక, గీతకే సారాంశమైన 
చివరి అధ్యాయం మోక్షసన్నా్యాస యోగం. దానినే ఆత్మ సాక్షాత్కారమని, 
ఆత్మసాయుజ్యమని అనవచ్చు. ఇదే గీతాశాస్త్రానికి పరమావధి. ఈ విధంగా 
కర్మ భాగం, జ్ఞానభాగం, భక్తిభాగం, ముక్తిభాగం అని గీతార్థసారాన్ని నాలుగు 
భాగాలుగా భావించుకోవచ్చు. వీటినే కర్మవల్లి, జ్ఞానవల్లి, భక్తివల్లి, ముక్తి వల్లి 
అని వ్యవహరించినా తప్పులేదు. పరిభాషను పరిహరించి సామాన్యజన 
భాషలో చెప్పుకుంయే; మొదటిభాగం చేసి తీరాలి", రెండవభాగం తెలిసి 
చెయ్యాలి, మూడవ భాగం 'చేసిచూడాలి', నాల్గవభాగం 'చూచి చేరాలి 
-- అని నాలుగు నానుడులుగా విడమరచి చెప్పుకోవచ్చు. ఈ నాలుగు 
భాగాల్లో అధ్యాయాల సంఖ్య 3,4,5,6 ఆరోహణక్రమంలో ఉండటంవల్ల 


8 గీతామృతం 


సోపానభావంకూడా చక్కగా అతికిపోతుంది. ఈ విభాగాన్ని అనుసరించే 
యో 'గీతామృతంి భావింపబడింది. 


వరాహపురాణంలో గీతామాహాత్మ్యం చెప్తూ గీతకు 18 నామాలు 
సూచించటం జరిగింది. అవికూడా గీతార్థాన్ని సాంగోపాంగంగా సూత్రప్రా 
యంగా సూచిస్తాయి. 

గీతా గంగా చ గాయత్రీ సీత్రా సత్యా సరస్వతీ, 

బ్రహ్మవిద్యా బ్రహ్మవల్లీ త్రిసంధ్యా ముక్తి "గేహినీ. 

అర్హమాత్రా చిదానందా భవ ఘ్నీ భయనాశినీ, 

వేదత్రయీ పరానంతా తత్త్వార్థ జ్ఞానమంజరీ. 

ఇత్యేతాని జపన్నిత్యం నరో నిశ్చలమానసః, 

జ్ఞాన సిద్ధిం లభే చ్చీఘ్రం తథాంతే పరమంపదమ్‌. 


గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, 
త్రిసంధ్య, ముక్తి గే హిని, అర్హమ్మాత్ర, చిదానంద, భవఘ్ని, భయనాశిని, 
వేదతయి, పర, అనంత, తత్త్వార్థజ్ఞానమంజరి -- ఈ 18 పేర్లు నిత్యం 
పఠించినా పరమపదం లభిస్తుందట. ఈ నామాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క 
అధ్యాయానికి అన్వయించుకుంటూ పోతే, గీతార్థసారమంతా నామసంకీ 
ర్రనంలో ఇమిడిపోతుంది. ఈ నామాలన్నీ ఒక్కొక్క దేవికి ఒక్కొక్క 
నామం చొప్పున చెప్పబడినట్టు అనిపిస్తాయి. ఒక్కొక్క అధ్యాయానికి 
ఒక్కొక్క అధిష్టాత్రి ఉన్నట్టు భావించవచ్చు. ఒక అధ్యాయం చదివితే 
ఒక దేవిని ఆరాధించినట్టు, అలా సమగ్రంగా గీతాపారాయణం చేస్తే 18 
దేవీ మూర్తులను ఆరాధించినట్టవుతుంది. గీతాపారాయణానికి అవకాశం 
లేని సమయంలో ఈ నామాలను పఠించినా కావలసిన మనశ్శాంతి, 
ఆత్మ శుద్ధి లభిస్తాయి. పారాయణ (గ్రంథంగా భావించినా భగవర్గీత చాల 
అనుకూలమైన గ్రంథం. రోజుకు ఒక్క శ్లోకం చదివినా చాలు, దాని అర్థం 
తెలుసుకొని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తే జీవితంలో కావలసినంత 


అవతారిక 9 
చైతన్యకాంతి ప్రవేశిస్తుంది. “స్వల్ప మపష్యస్య ధర్మస్య (త్రాయతే మహతో 
భయాత్‌” అన్న భగవద్వాక్యం పరమ సత్యం. 


గీతాపారాయణానికి కఠోరమైన నియమాలు, నిష్టలు కూడా అవసరం 

లేదు. స్నానం చెయ్యకపోయినా పరవాలేదు. విభూతిని, విశ్వరూపాన్ని 
స్మరిస్తే అంతా పవిత్రమైపోతుందని వరాహపురాణం చెపుతుంది. 

“ స్నాతో వా యది వా౭స్నాతః శుచిర్యా యది వాఒశుచిః, 
విభూతిం విశ్వరూపం చ సంస్మరన్‌ సర్వదా శుచిః” 


కుల మత వివక్షత లేకుండా అన్ని కులాలవాళ్లు చదువవచ్చు. పిల్లలు, 
పెద్దలు, స్త్రీలు, పురుషులు, ధనికులు, పేదలు -- అందరూ అనాయాసంగా 
చదువగలిగిన గ్రంథం. అర్ధం తెలియకుండా చదివితే పారాయణ ఫలితం 
దక్కుతుంది. అర్థం తెలిసి చదివితే జీవిత పరమార్ధం చిక్కుతుంది. పారా 
యణానికి పారాయణం, శాస్త్రానికి శాస్త్రం, యోగానికి యోగం, అనుభూతికి 
అనుభూతి, సాహితికి సాహితి, ఏ విధంగా ఆరాధిస్తే ఆవిధంగా ఫలించే 
కల్పతరువు -- భగవద్గిత. (బహ్మపదార్థాన్ని వివరించే పదజాలంలోనే బ్రహ్మ 
విద్యను ప్రవేశపెట్టి మంత్రంగా, స్తోత్రంగా, శాస్త్రంగా, [గ్రంథంగా ఈ 
సప్తశతిని సమకూర్చిన కృష్ణద్వెపాయనుడు అఖండవాజ్మయ తపోనిధి. ఏ 
విధమైన భేదభావం లేకుండా అందరికీ అందుబాటులో ఉండే యీ విశ్వజనీన 
రచనను కీర్తించిన వరాహపురాణం దీనిలోని సమబుద్ధిని బ్రహ్మపదార్ధంతో 
పోల్చి చెప్తూ ఉంటుంది. 

గీతాసు న విశేషోఒ౬స్తి జనేషూచ్చావచేషు చ, 

జ్ఞానేష్వేవ సమ్యగేషు సమా బ్రహ్మస్వరూపిణీ. 

గొప్ప, తక్కువ అనే భేదం గీతలకు లేదు. జ్ఞానమే (ప్రధానం. 
(బహ్మజిజ్ఞాస కలవాళ్ల కందరికీ ఇది సమానంగా రుచిస్తుంది. బ్రహ్మ 
భావంలోనే సమభావం ఉంది. గీతలో మాటిమాటికి నొక్కి చెప్పిన గుణం 
కూడా సామ్యమే. సమభావాన్ని మించిన యోగమే లేదు. కష్టసుఖాలను, 


10 | గీతొమృతం 


మానావమానాలను, లాభ నష్టాలను, శీతోష్టాలను, జయాపజయాలను, 
వెలుగు నీడలను సమదృష్టితో చూచి అనుభవించగలిగిన వాడు నిజమైన 
యోగి. తనలోఉన్న ఆత్మతత్త మే అందరిలో ఉన్నదని గమనించిన వేత్తకు 
సమభావం సహజంగా సమకూరుతుంది. అదే _భగవర్గీత బోధించే 
పరమార్థం. 


జీవితంలో ఒక్కసారి గీత చదివినా చాలునని వరాహపురాణం చెప్పు 
తుంది. అంటే ఒక్కసారి చదివి మానమని కాదు. ఒక్కసారి చదివిచూస్తే 
ఇక వదలరని అభిప్రాయం. గీతామృతంలోని రుచి అలాంటిది. వ్యక్తిదృష్టి 
అటువైపు మరలితే చాలునని మహర్షుల ఆవేదన. ఎలాగయినా సరే మంచి 
మాటలు చెవినిపడితే ప్రపంచం బాగుపడుతుందని వాళ్ల తాపత్రయం. 
అలా జరగకుండా పెడముఖం పెట్టి పారిపోయే పెద్దమనుషులు కొందరూ, 
మధ్యమధ్యలో వెనక్కు తిరిగిచూచే వాళ్ళనుకూడా పారదోలే పారంగతులు 
కొందరూ తయారవటంతో మహర్షుల సాధన సామాన్య మానవులకు 
అందుబాటులో లేకుండా పోయింది. ప్రాచీన మహర్షుల ప్రాగ్భారతిని 
పామరజనులకుకూడా అందేట్టు చేసినది గీతామాత. తల్లి పిల్లలకు ఎలా 
బోధిస్తుందో, అంత చిన్న చిన్న మాటల్లో గొప్పభావాలను అందిస్తుంది గీత. 
అందుకనే ఉపనిషత్తులను గోవులుగా, గోపాల నందనుని దోగ్డగా, పార్గుల్ణి 
దూడగా భక్తులను భోక్తలుగా భావించి గీతను అమృతంతో పోల్చి చెప్పారు. 
గీత అంటే గీతాచార్యునికి ఎనలేని అనురాగం. 


“ గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః, 
అర్హమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్యపదాల్శి కా,” 
పరమాత్మ స్వరూపాన్ని నిరూపించే బ్రహ్మవిద్య గీత. కొద్దిమాటల్లో 
గొప్పసత్యాన్ని ప్రతిపాదించిన పరమార్ధ విజ్ఞానశాస్త్రం. ఇది నా విద్య 
అని భగవంతుడు దీనిని తనదిగా చెప్పుకున్నాడు. గీతాశా స్త్రాన్ని ఆధారం 
చేసుకొనే ఆయన మూడు లోకాలను పాలిస్తాడట. _చిన్నతనంనుంచి 


నవనీతసారాన్ని మనసార (గోలిన గోవిందుడు కాబట్టి, పరమరహస్య మైన 
పరతత్తాాన్ని సరళమైన పదాలలో పదిమందికి అందించగలిగాడు. 


అవతారిక 11 


భారతీయ తత్త సచింతనకు ఆధారభూతములైన గీత, ఉపనిషత్తులు, 
బ్రహ్మసూత్రం -- ఈ మూడింటిని కలిపీ ప్రస్థానత్రయ మంటారు. ఈ 
మూడింటిలో అందరికీ అందుబాటులో ఉండేది భగవద్గీత, ఉపనిషత్తుల 
సారం కూడా ఇందులో ఉంది. భగవద్గీతలో కనిపించే ప్రతిపదం ఉపనిషత్తు 
లలో ఏదో ఒక సందర్భంలో మహర్షుల నోట వెలువడినదే. బ్రహ్మసూత్రంలో 
సార గర్భితంగా సూత్రప్రాయంగా చెప్పబడిన రహస్యాలన్నీ గీతలో తేటతె 
ల్లింగా తేల్చి చెప్పబడ్డాయి. అయినా గీతకు ఎన్నో భాష్యాలు, వ్యాఖ్యానాలు 
వెలువడ్డాయి. ఇన్ని వ్యాఖ్యానాలు ఉన్న (గంథం ఎంత గంభీరంగానో, 
గహనంగానో, గూఢంగానో ఉంటుందని దూరంగానే ఊహించి, ఆ జోలికి 
పోని అయ్యలు ముఖ్యంగా గమనించ వల సీన విషయం ఒకటి ఉంది. 
గీతకు ఇన్ని భాష్యాలు వెలువడినందుకు కారణం దానిలోని జటిలత్వం 
కాదు. గీతామృతం ఎంత ఆస్వాదించినా, ఎంత వివరించినా తనివి తీరని 
తియ్యదనం, కమ్మదనం, చెప్ప నలవిగాని గొప్ప రుచి దానిలో దాగియుం 
డటమే దీనికి కారణం. ఏ భాష్యం జోలికి పోకపోయినా గీత, గీతగా 
అర్థం చేసుకునేందుకు ఏమో ఇబ్బంది ఉండదు. మన సంస్కారాన్నిబట్టి, 
అనుభవాన్ని బట్టి, మనో నైర్మ ల్యాన్ని బట్టి, హృదయ సారళ్యాన్ని బట్టి గీతార్థం 
మనజీవితంలో చరితార్థ మవుతుంది. ఎంత చర్వితం చేస్తే అంత చరితార్థ 
మవుతుంది. సర్వకాల సర్వావస్థలయందు గీతార్థం మన స్మ ఎతిపథంలో 
సంచరిస్తూ ఉండాలి. అంతఃకరణంలో గీతాస్మరణం ఎంతవారికో! అలాంటి 
మహనీయులు అన్ని యజ్ఞాలు చేసినట్టే, అన్ని జపాలు చేసిన్టే. వాళ్ళకు 
మించిన పండితులు, జ్ఞానులు, యోగులు ఉండరు. 

యస్యాంతఃకరణం నిత్యం గీతాయాం రమతే సదా, 

సర్వాగ్నికః సదా జూపీ క్రియావాక స చ పండితః, 

దర్శనీయః స ధనవా౯ స యోగీ జ్ఞానవానపి, 

“స ఏన యాజ్ఞికో ధ్యానీ సర్వ వేదార్థదర్శకః. 

నిజానికి జీవితంలో ఏ చిక్కుప్రశ్న తట స్థించినా గీతలో ఏదో ఒక శ్లోకం 
దానికి సమాధానం చెప్పగలదు. గీత చెప్పిన మాట మనం వినలేదు. కాబట్టి 


12 గీతామృతం 


ఇలాంటి విషమపరిస్థితి ఏర్పడిందని వెంటనే మన మనస్సుకు స్ఫురిస్తుంది. 
అందువల్లనే గీత తల్లిలాంటిదని అన్నారు. గీతామాత శ్ర్రీమాతవలె సర్వకాల 
సర్వావస్థలయందు మన వెంటనే ఉండి మనకు సరియైన దారి చూపిస్తూ 
ఉంటుంది. ఆమెను హృదయంలో నెలకొల్పుకుని ఉండాలి. ముందు 
నోట పట్టాలి. ఆ తర్వాత మనసున పట్టాలి. అప్పుడు గీతావాక్యాలు 
అంతరంగంలో రంగరించుకొనిపోవాలి. అప్పుడే గీతామాత మన జీవితంలో 
ఒక భాగమయిపోతుంది. ఈ విషయాన్నే వరాహపురాణం ఒక చక్కని 
శ్లోకంలో చెప్పుతుంది. 

యో౭రీతే సతతం గీతాం దివారాత్రా యథార్థతః, 

స్వపక -గచ్చక వదం స్తిష్టన్‌ శాశ్వతం మోక్ష మాప్నయాత్‌. 


అహర్నిశలు ఏ పనిచేస్తున్నా (నిద్రపోతున్నా, నడుస్తున్నా, మాట్టా 
డుతున్నా, నిలబడియున్నా) గీతనే మననంచేసుకునే మహనీయులకు 
శాశ్వతమైన శాంతి లభిస్తుందని యీ శ్లోకం చెప్పుతుంది. అలా గీత 
మన చేతోజగత్తులో ఒకభాగమయితే అంతకు మించిన పరమావధి లేదు. 
గీతాచార్యునికి నివాసస్థలమైన గీత మనలో చోటుచేసుకొనగలిగితే జన్మ 
తరించిన ట్ల. 


భారతీయ వాజ్మయంలో ఎన్నో గీత లున్నాయి. శివ గీత, రామ గీత, 
గోపికా గీతలు, భ్రమర గీతలు -- ఇలాంటివి చాలా ఉన్నాయి. కాని 'గీతో 
అనగానే శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన భగవద్గీత మాత్రమే స్ఫురిస్తుంది. 
గీతకుగల ప్రాశస్త్యానికి ఇదే ప్రమాణం. అలాగే జన్మాష్టమి అనగానే శ్రీకృష్ణ 
జన్మాష్టమి మాత్రమే బోధపడుతుంది. గీతకు గీతాచార్యునకు గల యీ 
'ప్రాశస్త్యానికి కారణం ధర్మనిష్ట. రామాయణం సత్యానికి ఎక్కువ (ప్రాధాన్యం 
ఇస్తే, భారతం ధర్మానికి జయం చేకూర్చుతుంది. ఎక్కడ ధర్మముంటే 
అక్కడ కృష్ణుడుంటాడు. ఎక్కడ కృష్ణుడుం టే అక్కడ జయముంటుంది, - 
అంటే ధర్మమున్నచోట జయముంటుంది. “యతో ధర్మ స్తతో జయః” 
ఇది భారతామృత సర్వస్వమైన గీత ప్రతిపాదించే పరమసత్యం. ఇదే సకల 
ధర్మసారం, శాస్త్రసారం, జ్ఞానసారం, యోగసారం. 


అవతారిక 13 
యప్మాద్‌ ధర్మమయీ గీతా సర్వజ్ఞానప్రయోజికా, 
సర్వశాస్త్రమయీ గీతా తస్మాద్‌ గీతా విశిష్యతే. 


ధర్మమయి, జ్ఞానమయి, శాస్త్రమయి అయిన డశ్రీమద్‌భగవర్గీత 
సర్వవేదాంత సారం. అలాంటి గీతామృతాన్ని ఆస్వాదించి అనుభవించి అను 
సరించగలిగిన జీవి అమరజీవి కాగలడు. అమరత్వమం టే చావు లేక పోవటం 
కాదు. చావని సత్యాన్ని, మరణించని మంచితనాన్ని, శరీరంలోని శరీరిని, 
సత్యంలోని సారాన్ని, వేరుచేసుకొని చూచి, తనలో తాను లీనంకావడం 
అమరత్వం. పంచభూతాల్లో కలిసిపోవడం పంచత్వం(మరణం). తనలో 
తాను లీనమయిపోవడం ఆత్మ సాయుజ్యం. ఈ సాయుజ్యానికి సాధనమే 
గీతామృతం. ఈ జీవిత పరమార్థాన్ని ఎలా సాధించాలో గీతామృతంలోని 
కర్మ జ్ఞాన భక్తి సమన్వయం వివరిస్తుంది. ఈ సమరం(మార్గం)లో 
విజయమేకాని, పరాజయం లేదు. 

“యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్గో ధనుర్హరః, 

తత్ర శ్రీ ర్విజయో భూతిః ధ్రువా నీతి ర్మతి ర్మమ. 


ఓం 
కృష్ణం వందే జగద్గురుమ్‌ 
గీతామృతం 


కర్మవల్లి : చేసి తీరాలి 


అధ్యా. 1 : _ అర్జునవిషాద యోగం 
i 2 : సాంఖ్య యోగం 


1 3s a కర్మ యోగం 


చేసి తీరాలి 


నర నారాయణ సంవాదరూపంలో వెలసిన శ్రీమద్భగవద్గీత సంజయ 
ధృతరాష్ట్ర సంభాషణతో ఆరంభమవుతుంది. భారతయుద్దానికి ఇరుపక్షాల 
వీరాధివీరులు సన్నద్ధులై, ధర్మ క్షేత్రమైన కురుక్తేతంలోకి చేరుకుంటున్నారు. 
ఒక వైపు భీష్మాదుల విక్రమంతో విలసిల్లే కౌరవసేన. మరో వెపు 
భీమాదుల పరాక్రమంతో తార సిల్లే పాండవహేన. ఒకరి నొకరు రణరంగంలో 
చూచుకుంటున్నారు. ఏ కణంలోనయినా యుదం ఆరంభం కావచ్చు. ఆ 

(SS వా! 

సంరంభం చూద్దామని ముసలితాత ధృతరాష్ట్రుని మనస్సులో గాఢమైన 
కోరిక ఉంది. కొని, చూచేందుకు కళ్లు లేవు. ధర్మచక్టువులే కొక 
కర్మచక్టువులు కూడ లేని ధృతరాష్ట్రుడు, రాష్ట్రం నిలబెట్టుకు నేందుకు తన 
సంతతి చేసే అధర్మ కృత్యాలను అనురాగానికి లొంగి ఆమోదించాడు. 
కొని, హృదయాంతరాల్లో అతనికి తెలుసు -- ఇది పాండవులతో చేస్తున్న 
యుద్దం కాదు; ధర్మంతో చేస్తున్న యుద్ధమని. అందుకనే, తనకు 
జరుగుతున్నది జరుగుతున్నట్టు వివరించేందుకు నియమితుడైన సంజయుణ్ణి 
అడిగిన ప్రశ్నలో మొట్టమొదట ధర్మం, తర్వాత కర్మ అప్రయత్నంగా 
అతనినోట వెలువడుతుంది. 


ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః, 
మామకొః పాండవాశ్ళెవ క్రి మకుర్వత సంజయ? 


ధర్మ క్షే త్రమయిన కురుక్షేత్రంలో యుద్దం చేసేందుకు కూడుకున్న 
టు యి థి 

మావాళ్లు, పాండవులు ఏం చేశారు? అని ప్రశ్నిస్తాడు. ఒక విధంగా ఇది 
అర్థంలేని ప్రశ్న. కాని, జాగ్రత్తగా పరిశీలిస్తే భారతసర్వస్వం, గీతార్థసారం 
దీనిలో ఇమిడి ఉన్నాయి. రణరంగంలో కూడిన యోధులు ఏం చేశారు? 
అని ప్రశ్నించటం హాస్యాస్పదం. కాని ఎలాగయినా యీ ఆధర్మయుద్దం 
తప్పిపోయి, తన కొడుకులు (బతికి బాగుపడితే చాలుననే హృదయా వేదన 
కూడా ఈ ప్రశ్నలో తొంగిచూస్తున్నది. నిజంగా యుద్ధం ఆరంభము 
యిందా? అని ఆడగటంలో ఆంతర్యం ఇదే. అందువల్లనే ధర్మాన్ని 


18 గీతామృతం 


ముందు స్మరించాడు తాతయ్య. మావాళ్ళు (మామకాః) అని కౌరవులను 
స్మరించి, పాండవులను 'పొండవాళి అని స్మరించటంలో అతని మమకారం 
వ్యక్తమవుతుంది. ధర్మ కర్మలలో ముందు ధర్మం చెప్పి; కౌరవ పొండవృలలో 
ముందు తనవారిని చెప్పుకోవటంలోకూడా, ఎలాగయినా ధర్మం తనవారి 
పక్షంలో ఉంటే బాగుండునని అతని పిచ్చి ఆ పేక్ష కొని తాతయ్య 
మనస్తాపం ఎంత విశుద్ధమైనదంకే, అత డనుకున్నంత పని జరిగేంత 
పని అయింది. కొని ధర్మసంస్థాపకుడు అడ్డుపడ్డాడు. 


సాక్షాత్‌ కృష్ణపరమాత్మ రథం తోలుతూ ఉంటే వాయువేగ మనోవేగా 
లను మించిన శరవేగంతో రణరంగంలో ప్రవేశించి, దుర్గాదేవిని అనర్గళమైన 
వాగెఖరితో స్తుతించి, ఆమె ఆశీస్సులను పొంది, రథమెక్కి, ఇరు సేనల 
మధ్యభాగంలో నిలబడ్డ అర్జునుడు చటుక్కున చతికిలబడిపొయ్యాడు. 
“ఎటుచూచినా బంధువులు, గురువులు, తాతలు, తండ్రులు, తనయులు, 
బావలు, బావమరదులు, మామలు, అల్లుళ్లు, ఆత్మీయులైన ఆప్తబంధువు 
లపై అస్త్ర శస్త్ర ప్రయోగమా? పూజ్య పాదులయిన ఆచార్యవర్యులతో 
పోరాటమా? లేదు, ఇది ధర్మం కాదు. ఈపని నావల్ల కాదు. నాకు 
చేతులాడటం లేదు. ఒళ్ళు చల్లబడిపోయింది. కరచరణాలు దిగజారి 
పోతున్నాయి. నోరు తడి ఆరిపోతున్నది. కాయం కంపించిపోతున్నది. 
గాండీవం జారిపోతున్నది. చర్మం సలసల కాగిపోతున్నది. నిలబడలేక 
పోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి" -- అని అర్జునుడు మహారథులమధ్య 
మహామోహంలో మునిగిపోతాడు. నా వాళ్ళను చంపీ నేను సాధించే 
దేముంది? ఈ రాజ్యం, ఈ భోగం, ఈ సౌఖ్యం -- అంతా వాళ్లకోసమే 
గదా? వాళ్ళే పోయిన తర్వాత మనం సాధించగలిగే దేముంది? నన్ను 
వాళ్ళు చంపినా సరే, నేను మాత్రం వాళ్లను చంపను. పదమదాంధులైన 
బంధువులు, యుక్తాయుక్త వివేకం లేకుండా తనవాళ్ళను చంపుకునేంత 
దౌర్జన్యానికి సిద్ధపడ్డారు. కాని మనంకూడా వాళ్ళ అజ్ఞానంలో పడిపోవటం 
ధర్మం కాదు. మూడులోకొలకు నన్ను అధిపతి చేసినా సరే, ఈ అన్యాయం 
నేను చేయలేను. నా చేతులతో నేను ఈ వంశ నాశనం చెయ్యలేను. వంశం 
నశించటంతో, వంశపరంపరగా వస్తున్న ధర్మసంతతి నశిస్తుంది. అధర్మం 


చేసి తీరాలి 19 


తాండవిస్తుంది. స్త్రీజాతి చెడిపోతుంది. వర్ణసంకర మవుతుంది. దానితో 
పూర్వీకులందరూ నరకంపాలవుతారు. కులధర్మం, జాతిధర్మం, నరధర్మం 
-- అన్ని ధర్మాలూ నశిస్తాయి. చివరకు మిగిలేది యీ నశ్వర శరీరం. 
క్షణభంగురమైన రాజ్యం అక్కర్లేదు. చస్తే నే నీ పని చెయ్యను. కౌరవులు 
నన్ను చంపినా సరే, నేను నా వాళ్ళను ఇలా చంపుకోలేను.” ఇలా 
విచారంతో, విషాదంతో, నైరాశ్యంతో తన ఆందోళనను వెలిబుచ్చుకుని 
శోక సంమిశమానసుడైన అర్జునుడు, రథంమీద నిలుచున్నవాడు కూర్చుని 
పోతాడు. ఇప్పుడు కూర్చున్నవాళ్లి నిలబెట్టాలి. స్నేహభావంతో అతని 
వ్యామోహాన్ని తొలగించాలి. ధర్మ కర్మ సమన్వయాన్ని గురించి అతని 
మనసులో ఉన్న అపోహలను విప్పిచెప్పాలి. సత్య ధర్మ సమన్వితమైన 
కర్మయోగాన్ని అతనికి నచ్చచెప్పాలి. రణరంగంలో జరుగరానిది జరిగింది. 
ముఖ్యంగా ధనంజయుడు చేయవలసిన పని కాదది. 


కాని, జగన్నాటక సూత్రధారుడు అంతా గమనిస్తున్నాడు. మమకారా 
నికి లొంగి, కన్నీళ్ళతో కదనరంగాన్ని అభిషేకిస్తున్న అర్జునుడి ముఖవైఖరి 
చూచాడు. అటు దుర్యోధనాదుల దురహంకారాన్ని, దుష్టసాహసాన్ని, 
దురాలోచనలను కూడా చూస్తున్నాడు. అప్పుడప్పుడే దుర్యోధనుడు దోణా 
చార్యుల దగ్గరికి వెళ్ళి ఇరుసేనల బలాబలాలను వివరిస్తున్నాడు. మన 
వైపు భీష్ముళ్లీ, అటువైపు భీముణ్ణి ఒక కంట కనిపెట్టి ఉండటం మంచి 
దని, ఆచార్యులవారికి విన్నవించుకుంటున్నాడు. ఈ మాటలోని మర్మాన్ని 
మరుక్షణమే గమనించిన భీష్మాచార్యులు, వెంటనే సింహనాదం చేసి 
శంఖం పూరించాడు. ఆ శంఖధ్వని విని అందరూ తమ తమ శంఖాలు 
పూరించారు. అందరితో పాటు అర్జునుడుకూడా తన దేవదత్తాన్ని పూరిం 
చాడు. శ్రీకృష్ణుని పాంచజన్యంతోపాటు, ఆతని దేవదత్తం ధవళరథానికి 
తారళ్యం చేకూర్చింది. “ఇప్పుడిప్పుడే ఇదంతా జరిగింది. ఇంతలో 
అర్జునుడికి ఏమయింది? ధర్మరక్షణకు అన్నీ విఘ్నాలేనా? అందులో 
అడుగులోనే హంసపాదా? కాదు, అలా అయ్యేందుకు వీల్లేదు. అర్జునుడు 
బుజువర్తనుడు. చాల మంచివాడు. మెతకవాడు. “మెత్తనిపులి అయిన 
ధర్మనందనుని తమ్ముడు. ధర్మాధర్మాలు చక్కగా తెలుసుకున్నవాడు. కాని, 


20 గీతామృతం 


నరుడు. నర సహజమైన మమకారం, మోహం, దౌర్బల్యం అతన్ని క్షణీకంగా 
ఆవరించాయి. ఈ అవరోధాన్ని (ఆటంకాన్ని) అవలీలగా దాటవచ్చు. 
సత్యం, ధర్మం, కర్మ, జ్ఞానం, యోగం, ఆత్మ, అనాత్మ, క్షరం, అక్షరం, 
భక్తి, ముక్తి -- ఇవన్నీ సంగ్రహంగా చెస్తే అర్జునుడు మళ్ళీ తేరుకుంటాడు, 
ఈ నెపంతో లోకంకూడా తరిస్తుంది' -- అని ఇలా ఏవేవో ఆలోచనలు 
లోకనాయకుని అంతరంగంలో మెరుపుతీగలా ఉదయించి, అతని ముఖంలో 
చిరునవ్వును వెలయించాయి. ఇరుసేనల మధ్య విచారంతో (కుంగి పోయిన 
“భారతీయుని” సంబోధించి, లోకానందానికి నాయకుడయిన హృషీకేశుడు 
నవ్వుతున్నట్టుగా నగుమోమును వెలయిస్తూ, తన ధోరణి సాగించాడు. 


త మువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత! 
సేనయో రుభయో ర్మధ్యే విషీదంత మిదం వచః. 


చిన్మయానందుని చిరునవ్వునుండి వెడలిన యీ పుష్పహాసమే గీతా 
మృతం. “ఇరుసేనలు గుమిగూడిన యీ విషమ సమయంలో నీ కీ 
పిరికితనం పనికిరాదు. అందులో నీలాంటి పరంతప్పనికి ఇలాంటి మాంద్యం 
(శ్రేయస్కరం కాదు. క్షుద్రమైెన యీ హృదయ దౌర్చల్యాన్ని చీడపురుగులా 
విదిలించుకొని లేచి యుద్ధం చెయ్యి! అని పార్టుని మందలించి, గీతాచా- 
ర్యుడు తన ఉపదేశామృతం సాగిస్తాడు. గీతోపదేశం ఒక్క పార్టునికే కాదు, 
పరమార్థకాములైన భారతీయులకు (భా = ప్రకాశం, కాంతి కాములకు) 
అందరికీ ఉపయోగించాలని గీతాచార్యుని సంకల్పం. ఈ విషయం గీతలో 
మాటిమాటికి వినవచ్చే 'భారత! అనే సంబోధనలో సారగర్భితంగా 
ధ్వనిస్తుంది. అందువల్లనే కృష్ణుడు జగద్గురువు. 


ఇక్కడినుండి అచ్చమైన గీతామృతం ఆరంభమవుతుంది. 

శుగ్య ఉగ జీ 
అశోచ్యా నన్వశోచ స్తం ప్రజ్ఞావాదాంచ్చ భాష ౧, 
గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. 


“అనవసరంగా లేనిపోని ఆలోచనలతో మనస్సును కష్ట పెట్టుకుంటు 
న్నావు. ఆసలు దిగులుపడి దిగజారవలసీన దిందులో ఏముంది? పెగా 


చేసి తీరాలి 21 


"పెద్ద మనిషిలాగా గొప్ప గొప్ప గోవిందనీతులు చెప్పున్నావు. అసలు తెలివి 
గలవాళ్ళు ఉన్నవాళ్ళకోసం, పోయినవాళ్ళకోసం ఊరకే దిగులుపడరు. అది 
పండితుల లక్షణం కాదు. పుట్టుకనుంచి గిట్టుకవరకే జీవితం పరిమిత 
మనుకోవటంతో ఈ చిక్కు వచ్చింది. మనం పుట్టకముందుకూడా మనం 
ఉన్నాము. గిట్టిన తర్వాతకూడా ఉంటాము. నేను, నీవే కాదు -- ఈ 
రాజూధిరాజులు, యోధానుయోధథులు అందరూ అన్నికాలాలలో ఉన్నారు, 
ఉంటారు. నేను లేని కాలం లేదు. నీవు లేని కాలం లేదు. వీళ్ళందరు 
లేని కాలం కూడా లేదు. మన శరీరం కాలంలో కలిసిపోతుంది. కాని 
మనం కాలంతో కలిసీ ఉంటాం. కాలంతోపాటు కాయం మారుతుంది. 
బాల్యంలో "పెరుగుతుంది. యౌవనంలో సుఖపడుతుంది. వార్ధక్యంలో 
కృశిస్తుంది. ఆ తర్వాత నశిస్తుంది. దాన్నే మనం మరణం అంటాం. కాని 
మరణంతో నశించేది శరీరం మాత్రమే, మనం కాదు. మనమంకే మన 
ఆత్మ. శరీరంతో మనకు సనాతన సంబంధం లేదు. కంటికీ కనబడే 
వస్తువులకూ శాశ్వతమైన సంబంధం లేదు. క్షణానికి ఒకదృశ్యం కంటికి 
కనిపిస్తుంది. మరుక్షణం మరో దృశ్యం కనిపిస్తుంది. అలాగే చెవికి 
వినిపించే ధ్వనులు, నాసికను మురిపించే నానా పరిమళాలు, నాలుకను 
మేల్కొల్పే నానా రుచులు, శరీరాన్ని పులకరింపజే సే అనేక స్పర్శలు -- 
అన్నీ క్షణభంగురాలు. చల్లదనం, వెచ్చదనం, సుఖం, దుఃఖం ఇవన్నీ 
ఇంద్రియాలకూ, ఇంద్రియార్జాలయిన శబ్ద స్పర్శ, రూప, రస, గంధాలకూ 
సంబంధించినవి. అలాగే శరీరంలో వచ్చే మార్పులు కూడా రక్తమాంసాలకు 
సంబంధించినవి. ఈ శరీరంలో నివసించే శరీరికి వీటితో శాశ్వతమైన 
సంబంధం లేదు. ఆ శరీరి అశరీరిగా కూడా ఉండగలడు. అదే ఆత్మ. 
ఆత్మతత్త్వం తెలిసినవారిని ఈ క్షణభంగురమైన కష్టసుఖాలు బాధించవు. 
అవి వస్తాయి, వచ్చిన దారినే వెళ్లుతాయి. ఆత్మ అన్నింటినీ చూస్తూ 
ఉంటుంది. 


ఆత్మ నశించదు. శరీరం నశిస్తుంది. నశించేది : లేదుః నశించనిది 
ఉన్నది. ఉన్నదానిని, లేనిదానిని సాంతంగా పరిశీలించిన. తత్త్వవేత్తలు, 
నశించని ఆత్మతత్త్వాన్ని అంతట వ్యాపించినట్టు చూచారు. అంతటా 


22 గీతామృతం 


కనిపించే ఆత్మతత్త్యం అవినశ్వరం. అవ్యయం. నశించదు. క్రీణించదు. 
క్రీణించేది శరీరం. క్రీణించే శరీరంలో క్రీణించకుండా ఉంటూ అంతటా 
తన ఉనికిని పించుకును ఆత్సతతా (ని అరం చేసుకో. అపుడు 
చావు లేదు. టం చేదు. పాడు EN వనిపోయేప డు 
లేడు. అదే పరమ సత్యం నీకు బోధపడుతుంది. ఆత్మకు జననం లేదు, 
మరణం లేదు. ఒకప్పు డుండి మరొకప్పుడు లేకపోవటం లేదు. ఉన్నది 
ఎప్పుడూ ఉన్నది. లేనిది ఎప్పుడూ లేదు. శరీరం నశించినప్పుడు, 
అంతకు ముందునుంచి ఉన్నది ఉంటుంది. అప్పటి కప్పుడు ఏర్పడ్డది 
పోతుంది. మాసిన గుడ్డలను విడిచి, మంచి బట్టలను వేసుకోటంలాంటిది 
మరణం. నశించని, మరణించని, క్రీణించని ఆత్మ నిత్యం, శాశ్వతం అని 
తెలుసుకున్నతర్వాత మరణం ్రకృతిసిద్ధ మనిపిస్తుంది. మరణించటమే 
జీవికి సహజం. జీవించటం ఒక విచిత్రం. 


ఏమి చేసినా ఆత్మ నశించదు. కత్తిపోటుల కది లొంగదు. అగ్నికి 
కాలదు. నీటికి తడవదు. ఎండకు ఎండదు. గారికి ఆరదు. తెంచితే' 
తెగనిది. కొల్పితే కాలనిది. తడిపితే తడవనిది. ఆరబెట్టితే ఆరనిది. అంతటా 
అన్నివేళలా చలించకుండా నిలకడగా మెలకువగా ఉండే ఆత్మను స్మరించిన 
తర్వాత, ఆందోళనకు తావులేదు. ఒకవేళ ఆత్మ జీవునితో జన్మించి, 
జీవునితో నశిస్తుందని భావించినా విచారించవలసిన పనిలేదు. విచారించి 
చేయగలిగినదీ లేదు. పుట్టినవాడు గిట్టక మానడు. ఏదో ఒకరోజు ప్రతిజీవికి 
మరణం తప్పదు. తప్పించేందుకు, తప్పుకునేందుకు వీలులేని మరణాన్ని 
గురించి విచారించి దిగులుపడటం తెలివి తక్కువ, నిష్ప్రయోజనం. 


జాతస్య హి ధ్రువో మృత్యుః 
ధ్రువం జన్మ మృతస్య చ, 
తస్మా దపరిహార్యేఒర్హే 
నత్వం శోచితు మరసి. 
బౌ 
ఏ దృష్టితో చూచినా మృత్యువు శోకహేతువు కాకూడదు. తనది 
కానిది శరీరం. తనదయినది ఆత్మ. నశించింది తనది కాదు. తా నయినది 


చేసి తీరాలి 23 


నశించదు. పుట్టకముందు, గిట్టిన తర్వాత ఆత్మనుగురించి మనకు 
తెలియదు. మధ్యజీవితంలో ఈ శరీరం, వ్యామోహం, కష్టం, సుఖం, 
జననం, మరణం అన్నీ కనిపిస్తాయి. ఈ జీవితానుభవాలు ఆత్మ లీలలు. 
ఆట ముగియగానే ఆటగాళ్ళు విలపించరు. గెలిస్తే ఆనందిస్తారు. ఓడిపోతే 
తర్వాతి ఆటలో గెలిచేందుకు ప్రయత్నిస్తారు. జీవితం కూడా అంతే. 
జీవనలీల ఆత్మకు క్రీడ కాబట్టి నశించే దేహాన్నిగురించి విచారించకు. 
నశించని దేహినిగురించి ఆలోచించు. ఎంత ఆలోచించినా అంతు చిక్కని 
ఆత్మతత్త్వాన్ని అర్థంచేసుకు నేందుకు చాలామంది (ప్రయత్నించారు. కాని, 
అత్యద్భుతమైన యీ ఆత్మ తత్త్వాన్ని ఎవరో కొందరు అదృష్టవంతులు 
మాత్రమే ఆశ్చర్యకరంగా చూడగలుగుతారు. ఇతరులు ఆశ్చర్యకరమైన 
కథలు చెప్పుకుంటారు. మరి కొందరు ఆశ్చర్యంతో ఆ కథలు వింటారు. 
ఎంత విన్నా, ఎంత చెప్పినా, ప్రత్యక్షంగా చూడనిదే ఆత్మ తత్త్వం బోధపడదు. 


అందాకా వెళ్ళ నక్కరలేదు. ఆత్మసంగతి అలా ఉంచి, స్వధర్మాన్ని బటి 
శ లు 
ఆలోచించినా యుద్దం చెయ్యటం క్షత్రియుని కులధర్మం. అప్రయత్నంగా 
థి టు అట. 
లభించిన యీ అవకాశాన్ని ఉపయోగించుకొని యుద్ధం చెయ్యకపోతే, 
తలుపులు తెరచిన స్వర్గంలో ప్రవేశించక, తొలగిపోవటంలాంటి అవివేకం 
అవుతుంది. _స్వధర్మంతోపాటు యశస్సుకూడా నశిస్తుంది. నలుగురు 
నాలుగు మాట లంటారు. ఆత్మా భిమానికి అవమానం మరణంకంటఓ 
దారుణ మయినది. ఇప్పుడు రణరంగం వదలి తిరిగిపోతే పిరిశీపందలా 
పారిపోయినాడని అందరూ హేళన చేస్తారు. అనరాని మాట లంటారు. 
పరనింద సహించేకంకే మరణం మేలు. గెలిస్తే రాజ్యం, లేకుంటే స్వర్గం 
= ఎలాగయినా యుద్దం చెయ్యటమే (శ్రేయస్కరం కాబటి, లేచి యుద్దం 
థి బె థి 
చెయ్యి. కష్ణ సుఖాలను, లాభ నష్టాలను, జయాపజయాలను సమానంగా 
భావించి యుద్ధం చెయ్యి! అలా చెయ్యటంలో పాపం లేదు. 


ఎందుకు లేదు? ఎలా చేసినా పాపం పాపమే కదా? కాదు. 
ఆత్మ బుద్ధితో చూచినా కర్మబుద్ధితో చూచినా సమభావంతో చేసిన 
పాపం కూడా పుణ్య మవుతుంది. ఇంతవరకు ఆత్మపరంగా ఆలోచించాం. 


24 గీతామృతం 


కర్మపరంగా చూచినా సమబుద్ధితో చేసిన పని సామాన్యమైన కర 
కాకుండా, కర్మయోగ మవుతుంది. సంసారికీ, సంస్కారికీ అదే ఖేదం. 
సంసారభావంతో జీవించే వ్యక్తి స్వార్థంకోసం జీవిస్తాడు. సంస్కారం గల 
వాడు పరమార్ధంకోసం ప్రాణాలను ధరిస్తాడు. ఫలా పేక్షతో చేసిన పని 
కర్మబంధానికి కారణమవుతుంది. నిరపేక్షంగా నిర్లిప్తంగా చేయవలెనని 
చేసిన పని ముక్తిమార్గానికి దారితీస్తుంది. ఇలా సమబుద్ధితో సాధిం 
చిన కర్మయోగానికి పరాజయం లేదు. పరాభవం లేదు. ఆగిపోవటం 
లేదు. ఎదురు తిరగటం లేదు. ఎంతవరకు సాధించగలిగితే అంతవరకే 
ఫలితం దక్కుతుంది. ఆసలు ఫలా పేక్షతో ప్రమేయమే లేని స్వతంత్రమార్గ 
మిది. ఇందులో ఏ కొద్ది సాధన చేసినా మహాపాపాలు నశిస్తాయి. 
మహద్‌భయాలు తొలగిపోతాయి. ఈ మార్గంలో ప్రవేశించినవాళ్ళకు ఒకే 
ఒక నిశ్చయం. ఏకైకనిషృతో వాళ్ళు ఆత్మసాక్షాత్కారంవైపు నిర్తిష్టపథంలో 
పయనిస్తారు. కాని, స్వర్గసుఖంకోసం భోగభాగ్యాలకోసం ఏ క్రతువులో 
వ్రతాలో యాత్రలో చేసే ఫలపరాయణుల ప్రయాణపద్ధతి వంకర టింకరగా 
అనేక మార్గాల్లో వెళుతుంది. ఎవ రెలా చెస్తే అదే మంచి దనిపిస్తుంది. 
చిన్న చిన్న సుఖాలకోసం చిన్మయ సౌఖ్యం పోగొట్టుకొని, కమ్మని మాటలతో 
కవ్వించే గారడీలకు గురియై, నిలకడలేక _ చెడిపోతారు -- భోగలాలసులు. 
వేదాలు, వేదవిహితకర్మలు యజ్ఞయాగాదులు సత్త్వ రజ స్తమోగుణాలవరకే 
పరిమితములయినవి. కొని, ఆత్మవేత్త త్రిగుణాతీతుడు. సుఖదుఃఖాలకు, 
శీత్రోష్టాలకు, లాభ నష్టాలకు, జయాపజయాలకు అతీతంగా సత్స్వరూపాన్ని 
సాధించిన సంస్కారి ఆత్మవంతుడు. కొబట్టి, నీవు ఆత్మ వంతుడివి కావారి, 
ఆత్మానందం చూరగొన్న తర్వాత చిన్న చిన్న ఆనందాలు చిలి పిచేష్ట 
అనిపిస్తాయి. సకల వేదసారం ఆత్మసౌందర్యం. ఆత్మజ్ఞాని వేదవేదాంగా 
లలో తనకు కావలసినంతవరకే గ్రహిస్తాడు. సారాన్ని గ్రహించి. పిప్పిని 
వదిరేస్తాడు. ఆలాగే, ప్రపంచంలో ప్రాణికోటి ఆచరించే కర్మలలోకూడా 
సకల కౌశలసారాన్ని అతడు (గ్రహిస్తాడు. అదే కర్మ సిద్దాంతం. 


కర్మణ్యేవాధికార సీ మా ఫలేషు కదాచన, 


అజో 


మా కర్మఫల హేతుర్భూ ర్మా తే సంగోఒస్త్వకర్మణే. 


చేసి తీరాలి 25 


పని చేయటంవరకే మన పని. దాని ఫలితంతో మనకు ప్రమేయం 
లేదు. ఫలాపేక్ష పనికిరాదు. నీవు చేసిన పని ఫలిస్తే, దానికి నీవు కర్తవు 
కావు. అలాగని పనిచెయ్యటమే మానే ప్రమాదం రాకూడదు. పనిమాత్రం 
చెయ్యాలి; ఫలితం సంగతి మరచిపోవాలి. ఫలించినా, అందులో నీ పురు 
షార్టం ఉందని భావించకూడదు. ఇదీ పనితనం. ఇదే కర్మయోగం. చేసినపని 
సిద్ధించనీ, సిద్ధించకపోనీ -- సమబుద్ధితో పని చేస్తే అదే సామ్యయోగం 
అవుతుంది. ఈ సమత్వమే యోగం. సమశబ్దానికి 'మయా సహి (లక్ష్మితో 
కూడినది) అని అర్థం చెప్పుకుం కు, సమభావం విష్ణుభావంతో సమాన 
మవుతుంది. ఫలాపేక్షతో చేసే కర్మ, నిష్కామకర్మముందు ఎందుకూ 
పనికిరాదు. కాబట్టి బుద్ధిమంతుడవై సమబుద్ధిని అలవరచుకొని, తాను 
చేసే కర్మ సామాన్యమైన కర్మకాక, యోగమనే భావంతో చేసినప్పుడే 
ఆ కర్మ సకర్మక మవుతుంది. సార్థక మవుతుంది. యోగమే పనిలోని 
పనితనం. 'కర్మలోని పరమార్థం. ఇలా కర్మ ఫలా పేక్ష వదలి, చేయవలసిన 
పనులను కర్తవ్యభావంతో చేసి బుద్ధిమంతులు తరం 
ముక్తిపాంది పరమపదాన్ని eee సాధారణంగా బంధ హేతువైన 
కర్మ యోగబుద్ధితో ఆచరించినపుడు ముక్తికి దగ్గరిదారిగా మారగలదు. 
నిర్మలమైన అంతఃకరణంతో దారిలోని కల్మషాన్ని, మురికి కాలువలాంటి 
మోహాన్ని దాటితే, సారహీనమైన సంసారంమీద జాలి వేస్తుంది. విన్నవి, 
వినదగినవని అనుకొన్నవి -- అన్నీ చిన్న పిల్లల సల్గ్లాపా లనిపిస్తాయి. 
ఇవన్నీ దాటి ఆత్మయోగాన్ని అందుకున్న తర్వాత బుద్ధి నిలబడుతుంది. 
మనస్సు నిర్మలమయినప్పుడు నిశ్చలంగా నిలబడుతుంది. అదే కర్మయోగం. 
స్థీతప్రజ్ఞని సమాధి స్థితి. 


ఈ మాటలు విన్న అర్జునునికి ఆత్మజిజ్ఞాస ఉదయించింది. ఆత్మ 
తత్త్వమంట ఆసక్తి కలిగింది. మాయ, మోహం క్రమంగా తొలగిపోతు 
న్నాయి. తొను సర్వస్వమని భావించిన శరీరానికి మించిన మరో స్థితి 
" ఉన్నదని తెలియవచ్చింది. దానిని గురించి వివరంగా తెలుసుకుందామని 
కృష్ణుణ్ణి అడుగుతాడు. 


26 గీతామృతం 
తి ఒలు జ్యా ల్సి జ అ బ్య ' 
స్థితప్రజ్ఞస్య కా భాషా! సమాధిస్టస్య కేశవ! 
స్థీతధీః కిం ప్రభాషేత? కిమాసీత వ్రజేత కిమ్‌? 


“మహామోహాన్ని దాటి మహాసమాధిని సాధించిన స్థితప్రజ్ఞుడు ఎలా 
ఉంటాడు? అతన్ని ఎలా గుర్తించటం? అతడెలా మాట్లాడుతాడు? ఎలా 
కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు?” ఈ ప్రశ్నలో అర్జునుడి మనస్తత్త్వ్యంలో 
వచ్చిన మార్పు కనిపిస్తుంది. 'న యోత్స్యే' (నేను యుద్ధం చెయ్యను) 
అని స్పష్టంగా చెప్పి మారు పలకని పార్టుడు, గీతాచార్యుడు వివరించిన 
ఆత్మ వైభవం వినగానే, తనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని 
గమనించి, వాటిని తెలుసుకునేందుకు (ప్రయత్నిస్తున్నాడు. కాని శరీరంతో 
ఉండికూడా శరీరవ్యామోహాన్ని వదలి, ప్రాపంచిక పరిధులను అధిగమించి, 
నిశ్చలమైన ఆత్మతత్త్వంలో నిర్వికల్పమైన సమాధిని సాధించే మహనీయులు 
అసలున్నారా? ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? చూచేందుకు వాళ్లుకూడా 
మామూలు మనుష్యులే కదా? ఉప్పు, కర్పూరం చూచేందుకు ఒకటిగా 
ఉన్నా, రుచిలో వెంటనే పట్టిస్తాయి. అలాగే అందరిలో కొందరు 
పుణ్యాత్ములను ఎలా గుర్తించటం -- అనేది అర్జునుని సమస్య. దీనికి 
సమాధానంగా గీతాచార్యుడు సరిగా 18 శ్లోకాల్లో స్థిత ప్రజ్ఞాని రూపురేఖలను 
చిత్రకారునిలా నిరూపిస్తారు. ఈ 18 శ్లోకాల్లో గీతలోని 18 అధ్యాయాలు 
ఇమిడి ఉన్నట్టు తోస్తుంది. గీత సమగ్రంగా చదువలేనివాళ్ళు రెండవ అధ్యా 
యంలోని యీ చివరి శ్లోకాలను (55-72) చదువుకుంటే చాలు. అసలు 
స్థిత ప్రజ్ఞడనే శబ్దమే గీతామాత మనకు ప్రసాదించిన పరమ రమణీయమైన 
పదరాజం. 


“సామాన్యంగా మనస్సు ఇంద్రియముల వెంటబడి, వాటి కోరికలను 
తీరుస్తూ, అందులోనే ఆనందం ఉందని (భ్రమపడి, నానావికొరాలకు గురి 
అవుతుంటుంది. ఈ కోరికలు ఎంత తగ్గితే, మనస్సులో అంత నిలకడ 
ఏర్పడుతుంది. అవి పూర్తిగా మనస్సును వదలితే నిర్మలమైన మనస్సు 
శరీర వ్యామోహాన్ని వదలి, ఆత్మానందంవైపు ప్రసరిస్తుంది. ఆత్మ మనస్సుల 
సంయోగమే యోగం. ఎప్పటికప్పుడు ఉదయించే కోరికల అలజడిని పూర్తిగా 


చేసి తీరాలి 27 


ఆపుకొని, తనలో తాను ఆనందించగలిగే స్థితికి తాను వచ్చినప్పుడు, 
జ్యా రి అ అన్న 9 ఇ 

ఆతని బుద్ధి (ప్రజ్ఞ) స్థిరపడుతుంది. అప్పుడే అతన్ని స్థతప్రజ్ఞడంటారు. 

అయితే ఈ మార్పు లోలోపల జరుగుతుంది. బయటికి స్థిత ప్రజ్ఞడని ఎలా 

తెలుస్తుంది? దానికి బాహ్యలక్షణాలను తెలుసుకొనటం అవసరం. 


స్థిత ప్రజ్ఞుడైన మహసీయుడు కష్ట సమయంలో కుంగిపోడు, సుఖ సమ- 
యంలో పొంగిపోడు. విషాదంతో విల పించడు, ఆనందంతో మైమరచిపోడు. 
అనురాగం, భయం, కోపం అతణ్ణి సమీ పించవు. బుద్ధి నిలబడినప్పుడు 
మనస్సు మౌనం వహిస్తుంది. 


మేలు జరిగినా, కీడు జరిగినా తాణకడు. చలించడు. యువరాజయినా 
వనరాజయినా (ప్రసన్నవదనంతో కర్మ పరిపాకాన్ని అంగీకరించి, ఆనందంగా 
నిర్లిప్తంగా జీవితయ్మాత్ర సాగిస్తాడు. తన మంచిని చూచి పొంగిపోడు. 
ఇతరుల దుష్ప్రవర్తనను చూచి ద్వేషించడు. 


తాబేలు తన అవయవాలను తన చిప్పలో దాచుకున్నట్టు, తన 
ఇంద్రియములను ఇంద్రియార్థముల (శబ్ద స్పర్శ రూప రస గంధముల) 
నుండి ఉపసంహరించుకుంటాడు, వినికూడా విననట్టుంటాడు. చూచికూడా 
చూడనట్టుంటాడు. రసాస్వాదనపరుడైకూడా రసనిర పేక్టుడై ఉంటాడు. 


ఇలా కళ్లు, చెవులు, ముక్కు, నాలుక మొదలయిన ఇంద్రియాలు 
బాహ్యవిషయాలను ఉపేక్షాభావంతో చూచేసరికి, క్రమంగా శబ్ద స్పర్శాదులకు 
విసుగుపుట్టి, ఇంద్రియములజోలికి వెళ్లటమే మానివేస్తాయి. అందాకా వచ్చి 
లాభంలేదని తిరిగి వెళతాయి. ఇలా శబ్దాది విషయాలన్నీ తిరిగి వెళ్ళిన 
తర్వాత, ఒక్క రసస్వరూపమైన ఆనందం మాత్రం యోగిలో మిగిలి 
ఉంటుంది. ఆత్మసాక్షాత్కారంవల్ల లభించే పరమానందాన్ని అనుభవించిన 
తర్వాత, ఆ రసంకూడా ఉడిగిపోతుంది. తరిగిపోతుంది. ఆత్మ సాయుజ్యం 
జీవిత పరమావధి. 


కాని, ఇలా ఇంద్రియాలను ఇంద్రియార్జ్థాలనుంచి ఉపసంహరించు 
కోవటం అందరికీ సాధ్యం కాదు. గొప్పు గొప్పు తపస్సంపన్నులుకూడా 


28 గీతామృతం 


ఈ సాధనలో తప్పటడుగులు వేశారు. ఇంద్రియముల (ప్రభావ మలాంటిది. 
ఉన్నట్టుండి మనస్సును స్వాధీనం చేసుకుంటాయి. ముని మనస్సులనుకూడా 
కణంలో హరించగల ఇంద్రియములను (క్రమంగా వశపరచుకోవాలి. 

ల 


బలవంతంగా మనస్సును తమవైపు లాగుకొనే ఇంద్రియాలను, యోగ 
బలంతో తనవైపు లాక్కొనిన పరమాత్మపరాయణులయిన పరమ యోగులే 
స్టితప్రజ్ఞులు. ఇంద్రియములు చెప్పిన మాట మనస్సు వినటం మానేస్తే, 
మనసు చెప్పిన మాట ఆత్మ వింటుంది. ఆత్మకూ, ఇంద్రియ గ్రామమైన 
శరీరానికీ మనస్సు మధ్యవర్తి. అనాత్మనుండి ఆత్మవైపు మనస్సు చేసే 
ప్రయాణమే యోగసాధన. ఆత్మపరాయణులే మహాత్ములు, స్థిత ప్రజ్ఞలు. 


ఇంద్రియనిగ్రహం ఒకనాటితో వచ్చేదికాదు. దానికి మూలకారణం 
గమనించి, మొదటిలోనే వాటిని (విషయాలను) మొదలంట నిర్మూలిం- 
చాలి. రమణీయమైన దృశ్యాలు, స్పృహణీయమైన శబ్దాలు, కమనీయ 
మైన వాసనలు, నోరూరే భక్ష్యభోజ్యాలు -- అన్నీ మనస్సును తమవైపు 
లాక్కొంటాయి. వాటినిగురించి ఆలోచిస్తేనే చాలు, వాటిపై. ఆసక్తి 
ఏర్పడుతుంది. ఆసక్తివల్ల కోరిక లేర్పడుతాయి. కోరికలు తీరకపోతే 
కోపతాపాలు బయలుదేరుతాయి. 


కోపం వచ్చినప్పుడు రూపమే మారిపోతుంది. మంచి చెడుగా, చెడు 
మంచిగా కనిపిస్తుంది. దానితో మతి చెడిపోతుంది. వివేకం నశిస్తుంది. 
వివేకంలేని జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి విషయాసక్తి, విషయచింతన 
యీ విషవలయానికి కేంద్రం. దానిని అదుప్పులో పెట్టుకోవాలి. 


కాని, ఆత్మకు విధేయుడై రాగద్వేషాలకు దూరంగా ఈ విషవలయంలో 
సంచరిస్తూ కూడా స్థితప్రజ్ఞుడు పరమానందాన్ని అనుభవిస్తాడు. అతని 
ఇంద్రియాలు మనస్సును హరించవు. ఆత్మను ఆరాధిస్తాయి. అమా 
యకమైన మనస్సును ఇంద్రియాలు నానావిధాల బాధిస్తాయి, వేధిస్తాయి. 
వివేకవంతమైన మనస్సు సాధ్యమైనంత త్వరలో ఈ బాధను ఆత్మకు 
నివేదించుకోవాలి. ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహం ఆత్మబాధ్యత అవుతుంది. 


చేసీ తీరాలి 29 


ఈ పని ఎంత త్వరలో జరిగితే ఈశ్వరానుగ్రహం, భగవత్‌ ప్రసాదం అంత 
త్వరగా. లభిస్తుంది. అది మహోన్నతమైన మనఃస్థ్రితి. 


ఈ ప్రసాద స్థితి నందుకొన్న తర్వాత దుఃఖ మనేదే ఉండదు. 
శోకమోహాలు సోకవు. అది ఒక రకమైన అశోకవాటిక, అక్కడ బుద్ధి 
చలించదు. ప్రసన్న పుణ్యమైన చైతన్యం ప్రమాద రహితంగా, ప్రమోద 
సహితంగా నిర్మలానందంతో నిండి నిబిడీకృతమై ఉంటుంది. 


ఈ ప్రసన్న గంభీర మనఃస్థితిని అందుకొనటమే యోగం. ఈ 
యోగాన్ని సాధించినవాడు యుక్తుడు. కానివాడు అయుక్తుడు. అయుక్తుని 
బుద్ధి నిలబడదు. ఉన్నదనే భావం అతని మనస్సులో ఉదయించదు. 
ఆస్తిక్యభావం, సదసద్‌ వివేకం లేకుండా శాంతి లభించదు. శాంతి లేనిదే 
సౌఖ్యం లేదు. కాబట్టీ ఆత్మయోగం (ఆత్మ మన స్పంయోగం) ఆత్మశాంతికి, 
శాశ్వత సుఖానికి పునాది. 


అలాకాక, ఇష్టం వచ్చినట్లు సంచరించే ఇంద్రియ సంతతిని అనుసరించి, 
వాటి వెనువెంట మనస్సు పరుగిడుతూ ఉంట ఇంద్రియములకు మనస్సు 
చులకన అవుతుంది. అవి మనస్సును, మేధస్సును తప్పుదారి పట్టిస్తాయి. 
గాలికి కొటుకొనిపోయే పడవలాగా అయుకుని ప్రజ్ఞ అనిర్దిష్టంగా తిరుగుతూ 
(2) కా Ce (=) 
ఉంటుంది. 


స్థితప్రజ్ఞత కావాలంట ఇంద్రియములను ఇంద్రియార్థాలనుంచి మర 
లించాలి, ఇందియ పరాయణుడుకూడా సుఖంగా ఉండవచ్చు. కొని, అది 
4! 9 భా 
క్షణికమైన సుఖం. శాశ్వత సౌఖ్యం స్థితప్రజ్ఞనికే సాధ్య మవుతుంది. 


లౌకికమయిన దృష్టితో చూస్తే సంయమంతో జీవితం గడిపే సాధ 
కుడు పిచ్చివాడుగా కనిపించవచ్చు. ఎదుట నున్న సుఖాన్ని పరిత్యజించి, 
కనిపించని రూపంకోసం, వినిపించని నాదం కోసం, రుచి తెలియని 
పాకంకోసం, అతిలోకప్పు సాధనకోసం పగలు రేయిగా, రేయి పగలుగా 
జీవిత మొక పోరాటంగా గడిపే యోగి, భోగుల దృష్టిలో పిచ్చివాడే, 
యోగికి పగలు, భోగికి రాత్రి; భోగికి పగలు, యోగికి రాత్రి. 


30 గీతామృతం 


సంసారి కోరికల వెంట పరుగిడుతాడు. కోరికలు సంస్కారిని ఆశ 
యించి వస్తాయి. ఆశ్రయించిన కోరికలను అనుమతించి హర్షించినా 
ఆత్మవంతుడయిన యోగి చలించడు. ఎన్ని నదులు సముద్రంలో కలిసినా, 
సముద్రం ఎప్పటిలాగే పరిపూర్ణంగా, నిశ్చలంగా, సుప్రతిష్మితంగా తన 
ఆనందంలో తాను మునిగి తేలుతూ ఉంటుంది. తన అలజడి తనది. ఎన్ని 
కోరికలు చెలరేగినా తొణకని యోగికి శాంతి లభిస్తుంది. కోరికలవెంట 
పరుగులు తీసే కామార్థికి శాంతి లభించదు. 


అన్ని రకముల కోరికలను అంతఃకరణ శుద్ధితో పరిత్యజించి అహంకా 
రానికీ, మమకారానికీ దూరమయిన శాంతికామునికే పరమశాంతి లభిస్తుంది. 


ఈ స్థితిలో స్థితప్రజ్ఞుడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. (బహ్మలో 
లీనమయి, తొనే బ్రహ్మ అయి, బ్రహ్మభావంతో బాహ్యజగత్తును సమీక్షించే 
యీ బ్రాహ్మీస్థితి అవసానదశలో లభించినా చాలు, జన్మ తరిస్తుంది. 
శోకమోహాలకు అతీతమైన బ్రహ్మనిర్వాణం లభిస్తుంది. 


ఇలా, (బహ్మస్త్మూత్రంతో శ్రీకృష్ణ పరబ్రహ్మ తన వాక్స్రసూనాలను 
అల్లుకుంటూ పోతుంటే, అర్జునునికి అసలైన సందేహం వచ్చింది. ఒక 
వైపు యుద్దం చెయ్యవలసిందని మందలిస్తూ, మరో వైపు ఆత్మసాయు 
జ్యాన్ని గురించి చెప్పే శ్రీకృష్ణ వాక్యాలు పార్టునికి సరిగా బోధపడలేదు. 
చేయవలసిన పని చెయ్యటం మంచిదా? లేక ప్రాపంచిక వ్యాసంగం మాని, 
పరమార్థాన్ని సాధించటం మంచిదా? అని అతనికి సందేహం వచ్చింది. 
ఒకసారి జ్ఞానం మంచిదనీ, మరోసారి కర్మ మంచిదనీ చెప్పీ, నన్ను ఇబ్బంది 
"పెట్టక, ఈ రెండింటిలో ఏది మంచిదో తేల్చి చెపితే, దాన్నే అనుసరిస్తానని 
అర్జును డడుగుతాడు. జ్ఞానమే శ్రేష్ణమయితే, నన్నీ ఘోరకర్మ (యుద్ధం) 
చేసేందుకు ఎందుకు (దేరే పిస్తున్నావు? ఇదంతా గందరగోళంగా ఉంది. 
నాకు కచ్చితంగా ఒక మార్గం తెలుపవలసిందని పార్టుడు చాలా చనువుతో 
అడుగుతాడు. ఇలాంటి చిక్కు వస్తుందని కృష్ణుడికి తెలుసు. వెంటనే 
అవకాశాన్ని పురస్కరించుకొని, ప్రశస్తమైన కర్మమార్గాన్ని విడమరచి చెప్పాడు. 


చేసీ తీరాలి 31 


లోకే౭_స్మిన్‌ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయానఘ! 
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్‌, 


లోకంలో రెండు (ప్రధానమైన, మార్గా లున్నాయని నేను చెప్పాను. 
ఒకటి జ్ఞాన యోగం. రెండవది కర్మ యోగం. కర్మకాండతో ప్రమేయం 
లేకుండానే సమ్యగ్‌జ్ఞానంవల్ల ఆత్మసాయుజ్యం పొందటం మొదటి మార్గం. 
ఇది అందరికీ సాధ్యం కాదు. నియత కర్మలను ఆచరిస్తూ, సమ బుద్ధితో 
కర్మబంధంనుంచి ముక్తిని పొంది, ఆత్మ సాక్షాత్కారం పొందటం రెండవ 
మార్గం. ఇది కర్మయోగులు అనుసరించే (ప్రశస్తమార్గం. మొదటిది సాంఖ్యం. 
రెండవది యోగం. ఏ మార్గాన్ని అనుసరించినా చేయవలసిన పనులను 
చేయకుండా తప్పించుకునేందుకు వీల్లేదు. పనిమాత్రం చేసితీరాలి. పని 
చెయ్యకుండా జీవితంలో ఒక్కక్షణం కూడా సాగదు. పని చెయ్యటం 
ప్రతివ్యక్తికీ సహజం. కాని ఎలా చెయ్యాలి? అనేదే ప్రశ్న. ఏ భావంతో 
చేస్తే ఆ మార్గానికి చెందిన కర్మ అవుతుంది. సిసలైన కర్మసన్న్యాసం 
చేయవలసిన పని మానివెయ్యటం కాదు. పైకి కర్మేంద్రియములను 
అదుపులో పెట్టుకుని, మనస్సులో ఎప్పుడూ విషయవాసనలనే స్మరిస్తూ 
ఉండేకంటే, మనసును స్వాధీనం చేసుకుని, నిర్లిప్త భావంతో, ఆసక్తి 
లేకుండా చేయవలసిన పనులను చెయ్యటమే (శ్రేయస్కరం. అసలు పనిచే 
యకుండా ఉండేకంటే ఏదో పని చెయ్యటం మంచిది. విహితమైన పనులు 
చెయ్యటం -- చెయ్యవలసిన పద్ధతిలో చెయ్యటం మరీ మంచిది. పని 
చెయ్యకపోతే “జీవితమే సాగదు. 


ఏ భావంతో చేస్తే చేసిన పని యోగమవుతుందో కొంచెం జాగ్రత్తగా 
గమనించాలి. తనకోసం కాకుండా, ఫలాపేక్ష లేకుండా, విషయ 
వాసనల పై మక్కువ “పెంచుకోకుండా చేసిన పని సామాన్యమైన ఆచరణ 
కాక, అదొక యజ్ఞ మవుతుంది. ఒకే ఆత్మతత్త్వంనుంచి అనేక జీవకోటి 
ఎలా ఉదయించిందో, ఒక్కొక్కజీవి ఒక్కొక్క రకంగా ఎలా (పవర్తిస్తాడో, 
ఈ లీల కంతటికీ మూలకారణ మేమిటో అని ఆలోచించి, ఆ పదార్థాన్ని 
పసిగప్టేందుకు చేసే పనులు, తదర్ధపు పను లవుతాయి. ఈ తదర్హ 


32 గీతామృతం 


కార్యమే పరమార్థాన్ని ప్రసాదించే పవిత్ర యజ్ఞం. ప్రజలను సృష్టించినప్పుడే 
(ప్రజాపతి యౌ యజ్ఞభావాన్ని కూడా చెలయించాడు. తత్ప్సదార్థంనుంచి 
ఉదయించిన జీవులు పుట్టుకతోనే ఆ యత్పదార్థాన్ని గురించి ఆలోచించటం 
మొదలుపెడుతారు. ఎవరు? ఎవరిచేత? ఎవనియందు? ఎందుకు? 
అనే జిజ్ఞాస యజ్ఞకార్యానికి బీజం. యత్‌ -- పదార్థాన్ని తెలియజేసే 
యజ్ఞం, కొమధేనువులా మనం కోరినదల్లా ప్రసాదిస్తుంది. ఏకాత్మ ప్రత్యయ 
సారమయిన పరమాత్మ, అనేకాత్మ కంగా అసంభ్యాక జీవరాశిలో ప్రవేశించి, 
“కస్మై' (ఎవరికోసం), యస్మె (ఎవరికోసమయితే), త్మ (వానికోసం) 
-- "అనే జిజ్ఞాసను కలుగజేస్తాడు. యజ్ఞం చేయించేది 'దేవతలు, చేస్తే 
సంతోషించేదికూడా దేవతలే. ఇది అన్యోన్య సహకారంతో జరిగే సత్కార్యం. 
అచ్చం తనకోసం కాకుండా, ఇతరులకోసంకూడా చేసీన పనులన్నీ యజ్ఞం 
లాంటివే. ఇతరులకు ఆనందం పంచి పెట్టి అందరి ఆనందంలోనే తన 
ఆనందం కూడా ఉన్నదని భావించటమే, యజ్ఞంవల్ల లభించే యాదృచ్చిక 
మైన ఆనందం. ఆలా యజ్ఞకార్యంలో మిగిలిన ప్రసాదం మనఃప్రసాదానికీ, 
ఆత్మోన్నతికీ కారణమవుతుంది. 'నా కాయుష్యం నా కారోగ్యం” అని 
అస్తమానం తన సంగతి తాను చూచుకునే ఆత్మపరాయణుడు భుజించే 
ఆహారం పాపపంకిలమై పోతుంది. 


“చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష -- అని ఏకాంతంగా పంచభక్ష్య 
పరమాన్నాలు తినేకంకే, నలుగురితోపాటు నాలుగు మెతుకులు తిన్నా 
చాలు. అసరీ అన్నం ఎలా వస్తున్నది? అని కొస్త యోచిస్తే ప్రపంచంలో 
సహజంగా వ్యాపించియున్న యజ్ఞభావం గోచరిస్తుంది. పంట పండితే 
అన్నం వస్తుంది. వర్షం కురిస్తే పంట పండుతుంది. నేలమీది నీరు 
ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడితే వర్షం కురుస్తుంది. నీరు ఆవిరి 
కావాలంటే, ఆకొశంనుంచి సూర్యకిరణాలు భూమి మీదికి వచ్చి, నీటిని 
పైకి తీసుకొనిపోవాలి. భూమ్యాకాశాలు ఒకరి యోగక్షేమం మరొకరు 
ఇలా ఎందుకు చూచుకోవాలి? దేనిపొటి కది హాయిగా కాలక్షేపం చేస్తే 
ఏమవుతుంది? కాబట్టి ప్రజాపతి సృష్టిలో యజ్ఞభావం సహజంగా కూడి 
ఉన్నది. బ్రహ్మ యజ్ఞ స్వరూపుడు. ఈ (బహ్మసూత్రాన్ని గమనించకుండా 


చేసి తీరాలి 33 


చేసిన పని కేవలం ఇంద్రియాలకు తృప్తి చేకూర్చుతుంది. ఇంద్రియ 
తృప్తితోపాటు, ఇంద్ర సంతృప్పినీ, భూతతృష్తినీ సాధించే కార్యం యజ్ఞకార్య 
మవుతుంది. 


ఆత్మ బుద్ధితో చూస్తే, ఆత్మతత్త్వం తెలుసుకున్న ఆత్మ వంతులకు, 
ఏ పని చేయవలసిన అవసరమూ లేదు. చేసినందువల్ల సాధించగల 
ప్రయోజనం లేదు. చేయనందువల్ల జరిగే ప్రమాదమూ లేదు. ఒకరివల్ల 
వాళ్ళకు లభించే లాభమూ లేదు. ' నష్టమూ లేదు. కాని ఆలాంటి 
తత్త్వవేత్తలు కూడా పనిచెయ్యటం మానరు. వాళ్ళు చేసే పనులు లోక 
కల్యాణంకోసం పనికి వస్తాయి. ఆసక్తి లేకుండా, ఫలా పేక్షతో ప్రమేయం 
లేకుండా చేసిన సత్కర్మలు పరలోకానికి దారి చూపిస్తాయి. ఇహలోకానికి 
పనికివచ్చే పనులు అందరూ చేస్తారు. కాని పరలోకానికి ఉపకరించే పనులు 
ఆత్మవంతులే చేయగలరు. 


జనకమహారాజులాంటివాళ్లు లోకసంగ్రహంకోసం -- పదిమంది మేలు 
కోసం -- నియతకర్మలను ఆచరించి, కర్మవల్లి ఇలా ఉండాలని మేలుబంతి 
వ్రాసి చూపించారు. గొప్పగొప్పవాళ్లు ఎలా చేస్తే, వాళ్లను చూచి సామా 
న్యులు నేర్చుకుంటారు. కాబట్టి ఆదర్శజీవితం గడిపే ఆత్మవంతులు, చాల 
మెలకువగా ప్రవర్తించాలి. తనకు పనిచేయవలసిన అవసరం లేకపోయినా 
కనీసం ఇతరులకోసమయినా చేసితీరాలి. మూడులోకాలను పాలించే నాకు 
(పరమాత్మకు) ఏ పని చేయవలసిన అవసరమూ లేదు. నాకు కావల సినదీ, 
లేనిదీ లేదు. కాని నేను పని చెయ్యటం మానివేస్తే ప్రపంచమంతా 
నిష్కిియమైపోతుంది. చైతన్యం నశించిపోతుంది. కాబట్టి పండితులు, 
పామరులు అందరూ ఎవరికి తోచిన పని వాళ్ళు చేసితీరాలి. పండితులు 
రాగద్వేషాలు లేకుండా అనాసక్తితో చేస్తే, పామరులు విషయవాసనలకు 
లోనయి, అహంకారంతో చేస్తారు. 


కొని, పండితులు పామరులను విమర్శించకూడదు. మీరు చేస్తున్నది 
మంచి పద్ధతి కాదని చెప్పరాదు. మమకారంతో, మక్కువతో, ఫలా పేక్షతో 
చేసేవాళ్లను అలాగే చెయ్యనిస్తూ ఉండాలి. ప్రకృతి సిద్దంగా జరుగుతున్న 


34 గీతామృతం 


పనులకు తాము కర్తలమని వాళ్లు విజ్ణవీగుతుంటారు. తత్త్వవేత్త దీనికంతా 
తత్పదార్థమే కారణమని తెలుసుకుని, నిర్గిప్రభావంతో నియత కర్మలను 
ఆచరిస్తాడు. తప్పుదారి ననుసరించేవాళ్ళను దండించి మందలించేకంటే, 
తనమటుకు తాను సరియైన మార్గంలో నడిస్తే, దారి తప్పినవాళ్ళుకూడా 
క్రమంగా సరియైన దారికి వస్తారు. తెలిసినవాళ్లు తెలియనివాళ్ళకు 
తెలియచెప్పేకంటే, తాము తెలివిగా ప్రవర్తించటమే మంచిది. కాబట్టి, ఏ 
ఫలితాన్నికూడా ఆశించకుండా, మమకారానికి గురి కాకుండా తన విధ్యుక్త 
ధర్మమని యుద్ధం చెయ్యి. అది నీకు ఆరోగ్యకరమవుతుంది. శ్రద్ధతో 
పనిచేసే నిర్మలచేతస్కులను కర్మ బంధించదు. (పకృతి సిద్ధమైన పనులను 
అప్రమత్తతతో, అనాసక్తితో, స్వాధీనమనస్సుతో ఆచరిస్తే, నీ స్వధర్మ మే 
నీకు నిశ్శేయసం కూర్చగలదు. ఇతరులవలె నేను చేయలేకపోతున్నానని 
పరితపించవలసిన పని లేదు. తన ధర్మం తాను నిర్వర్తిస్తే చాలు. 
అంతఃకరణం పాప పుణ్యాలను నిర్ణయించే న్యాయాధికరణం. తాను చేసిన 
పని పదిమందితో చెప్పుకోగలిగితే, అది పుణ్యం. నలుగురితో చెప్పుకునేందుకు 
జంకితే, అది పొపం. ఈ దృష్టిలో పుణ్యమయినది స్వధర్మం. పాప మయినది 
పర ధర్మం. స్వధర్మంలో మరణించినా పరవాలేదు. పర ధర్మం చాల 
భయంకరమైనది. 


మళ్లీ అర్జునుడికి మరో సందేహం వచ్చింది. ప్రకృతి సిద్ధంగా అందరూ 

మంచి పనులు చెయ్యాలనే అనుకుంటారు. కాని, తీరా చేసేప్పుడు చెడ్డ 
పనులే చెయ్యాలని అనిపిస్తుంది. ఎందువల్ల? 
౧ 


దీనికి పరమాత్మ చెప్పిన సమాధానంతో కర్మవల్లి ముగిసిపోతుంది. 
కామక్రోధాలు మనిషిని లొంగదీస్తాయి. కామార్తి, (క్రోధావేశం జ్ఞానాన్ని 
కప్పివేస్తాయి. పొగ కమ్మిన నిప్పులాగా, దుమ్ము పట్టిన అద్దంలాగా, 
గర్భంలోని పిండంలాగా, కామక్రోధాలకు గురియైన జ్ఞానం ప్రకాశించదు. 
అందులో ముఖ్యంగా కామం ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఆవరించి, 
తనవశం చేసుకుంటుంది. కాబట్టి, ఇంద్రియాలను ముందు స్వాధీనం 
చేసుకోవాలి. అవి అన్నిటికంటే స్థూలమయినవి. ఇంద్రియాలు స్వాధీన 


చేసి తీరాలి 35 


మయితే, ఇంద్రియార్థాలు -- శబ్ద స్పర్శ రూప రస _ గంధాలుకూడా 
స్వాధీనమయిపోతాయి. తర్వాత మనస్సు మనం చెప్పినట్లు నడుస్తుంది. 
మనస్సుకంటు సూక్ష్మమయిన బుద్ధి - వివేకం - ఆ తర్వాత విధేయత 
నలవరచుకుంటుంది. బుద్ధికి అతీతమయింది పరమాత్మ స్వరూపం. ఇలా 
ఇంద్రియములు స్వాధీనమయితే, అంచె లంచెలుగా పరమాత్మతత్త్వ్యంవరకు 
(ప్రవేశం లభిస్తుంది. కాబట్టి కామరూపంలో, ఇంద్రియాల్లో ప్రవేశించిన 
శత్రువును జయించు. కామాన్ని జయించినవాడు నిజమైన కర్మయోగి. 
కామాన్ని జయించాలంకే, కర్మ ఆచరించి తీరాలి. కర్మలను "ఆచరిస్తూ నే, 
కొమాన్ని జయించాలి. కామి కానివాడు యోగి కాలేడు. యోగి కావాలంటే 
చేయవలసిన పనులను చేయవలసిన పద్దతిలో చేసి తీరాలి, 


ధ్యానమ్‌ 
ఓం 
పార్ణాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం 
వ్యాసేన (గథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్‌, 


అద్వెతాన్చుతవర్షిణీం, భగవతీం, అష్టాదశాధ్యాయినీం 
అంబ! త్వాం - అనుసందధామి భగవద్గీతే! భవద్వే షిణీమ్‌. 


2 
నమోస్తు తే వ్యాస! విశాల బుద్దే! 
పుల్లారవిందాయతపత్రనేత్ర! 
యేన త్వయా భారతతైలపూర్ణః 
ప్రజ్యాలితో జ్ఞానమయః: ప్రదీపః, 

3 


ప్రపన్న పారిజాతాయ వేత్ర తోతైక్ష పాణయే, 
జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదు హే నమః, 


ఠా 
పారో వత్సః సు ర్భోక్తా దుర్రం గీతామృతం మహత్‌. 
Ca ఠా 


వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనమ్‌, 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌. 


భగవద్గీతా 37 
6: 
భీష్మ [ద్రోణ తటా జయద్రథ జలా గాంధార నీలోత్సలా 
శల్య గ్రాహవతీ కృపేణ వహనీ కర్తేన వేలాకులా, 
అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తినీ 
సోత్తీర్దా ఖలు పాండవై రణనదీ కైవర్త కే 'కేశవే. 


7 
పారాశర్య వచఃసరోజ మమలం, గీతార్థ గంధోత్కటం, 
నానాఖ్యానక శకేసరం, హరికథా సద్భామనా బోధితమ్‌, 
లోకే సజ్జన షట్సదై రహరహః సేపీయమానం ముదా 
భూయా ద్భారతపంకజం, కలిమలప్రధ్వం సి నః (శ్రేయసే. 


8 


మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్‌, 
యత్క్భపా తమహం వండే పరమానంద మాధవమ్‌. 


9 
యం బ్రహ్మావరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యెః స్తవైః 
వేదైః సాంగపదక్రమోపనిషదై ర్లాయంతి యం సామగాః 
ధ్యానావస్థీత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః 
యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. 


ల 


ఈ ఈ ఈ 


ప్రథమో౭ధ్యాయః 
అర్హునవిషాదయోగః 
ధృతరాష్ట్ర ఉవాచః 
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః, 
మామకొః పాజ్ఞవాశ్చేవ కీమకుర్వత సళ్టయ! 
నక్మయ ఉవాచ 
దృష్టా వతు పాణ్ణవానీకం వ్యూఢం దుర్యోధన స్తదా, 
ఆచార్య ముపసజ్ఞమ్య రాజా వచన మబ్రవీత్‌. 
పశ్యెతాం పాణ్టుపుత్రాణా మాచార్య! మహతీం చమూమ్‌, 
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. 
అత్ర శూరా మహేష్వాపా భీమార్జునసమా యుధి, 
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. 


ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాకా, 
పురజి త్కున్తిభోజశ్చ శ్రైబ్యశ్చ నరపుబ్గవః. 
యుధామన్యుశ్చ విక్రాన్తః ఉత్తమౌజాశ్చ వీర్యవాళ, 
సౌభద్రో ద్రాపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః 
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ! 


నాయకా మమ సైన్యస్య సంజారం తా౯ బ్రవీమి తే. 
జా చే 


భవా౯ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిష్ట్రయః, 
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ. 
నన లాం ‘బిర 


అధ్యా. - 1 

అన్యే చ బహవ శ్శూరా మదర్ధే త్యక్తజీవితా:, 
నావాశస్త్రప్రహరణా స్సర్వే యుద్దవిశారదాః. 
ఆపర్యాప్తం తదస్మాకం బలం భీష్మా భిరక్తి తమ్‌, 
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్తి తమ్‌, 


అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః, 
భీష్మ మేవాభిరక్షన్తు భవన్త స్పర్వ ఏవ హి. 

తస్య సష్ఞానయకా హర్షం కురువృద్దః పితామహః, 
సింహనాదం వినద్యోచ్చె శృజ్ఞం దధ్మా ప్రతాపవాకా. 
తత శృజ్ఞాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః, 
సహసైవాభ్యహన్యన్త స శబ్ద స్తుములోఒభవత్‌. 
తతః శ్వేరై ర్లయై ర్యుక్తే మహతి స్యన్లనే స్థితౌ, 
మాధవః వాతల. దివ్యా శజ్ళా ప్రదధ్మతుః. 
పాఖ్బజన్యం హృషీకేశో దేవదత్తం ధనజ్ఞుయః, 
పౌణ్జుం దధ్మా మహాశజ్ఞం భీమకర్మా వృకోదరః. 
అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధి ష్టిరః, 
నకుల స్పహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. 

కాశ్యశ్చ పరమేష్వాస క్శిఖణ్జీ చ మహారథః, 
ధృష్టద్యు మో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః. 
ద్రుపదో (దౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే! 
పౌభద్రశ్చ మహాబాహు శృజ్ఞాన్‌ దధ్ముః పృథక్స ఎథక్‌. 


39 


10 


1 


12 


13 


14 


15 


16 


17 


18 


40 
ప ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్‌, 
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయః౯. 


అధ వ్యవ స్థితా౯ దృష్ట్వా ధార్తరాష్ట్రా౯ కపిధ్వజః, 
ప్రవృత్తే శస్త్రసమ్బాతే ధను రుద్యమ్య పాణ్ణవః, 


హృషీకేశం తదా వాక్య మిదమాహ మహీపతే! 


అరువ ఉనొచః 
జ 


ఉసేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయ మేజచ్యుత! 


యావదేతా న్నిరీక్షేఒహం యోద్దుకొమా నవస్థితా౯, 

కై రృయాసహ యోద్దవ్య మస్మీకా రణసముద్యమే, 

య్‌ ఠా 

యోత్స్యమానా నవేక్షేఒహం యఏతేఒత్ర సమాగతాః, 
అం టో | స్ట 

ధార్తరాష్ట్రస్య దుర్చుద్దే ర్యుద్దే (పియచికీర్ణవః, 


నష్ట్రాయ ఉవొచః 
ఏవముక్తో హృషీశేశో గుడాకేశేన భారత! 
సేనయో రుభయో ర్మథ్యే హ్థాపయిత్వా రథోత్తమమ్‌. 


భీష్మద్రోణప్రముఖత స్పర్వేషాం చ మహీక్షి తామ్‌, 
ఉవాచ పార్ట! పశ్యెతా౯ సమవేతా౯ కురూ నితి. 


తత్రాపశ్యత్‌ సీతా న్నార్థః పిత్తూనథ పితామహా, 


భగవద్గీతా 


19 


20 


21 


22 


23 


24 


25 


ఆచార్యా వ్మాతులా న్యాాత్యాక పుత్రా న్వౌత్రా వృఖీం స్తథా. 26 


శ్వశురా న్పుహృదశ్చెన సేనయో రుభయోరపి, 
తా నృమిక్ష్య స కౌన్తేయ స్పర్వా౯ బన్నూ నవస్థితాకా. 


27 


అధ్యా. - 1 
కృపయా పరయావిష్టో విషీద న్నిదమబ్రవీత్‌ | 


అరున ఉవాచ 
య్‌ 


జట్టే అ్య “| ట్య ఇ లి, 
దృష్ట్వేమం స్వజనం కృష్ణ! యుయుత్సుం సముపస్థితమ్‌. 


సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి, 
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. 
గాణ్డీవం స్రంసతే హప్తా త్త్వక్సెవ పరిదహ్యతే, 
న చ శక్నోమ్యవప్తాతుం భ్రమతీవ చ మే మనః. 
( =] 
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ! 
నచ (శ్రేయోఒనుపశ్యామి హత్వా స్వజన మాహవెే. 
వ కాంక్తే విజయం కృష్ణ! న చ రాజ్యం సుఖాని చ 


క్రిం నో రాజ్యేన గోవిన్ల! కిం భోగై ర్రీవితేన వా. 


యేషా మరే కొంక్షితం నో రాజ్యం భోగా స్పుఖాని చ, 
త ఇమే౭వ స్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్సా ధనానిచ. 


ఆచార్యాః పితరః పుత్రా స్తథైవ చ పితామహః, 
మాతులా శృ్వశురాః పొత్రా శ్మాలా ప్పమృ్బన్ధిన ప్తథా. 
ఏతా న్న హన్తు మిచ్చామి ఘ్నతో౭. పి మధుసూదన! 
అపి త్రెలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. 


నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా పీతిప్స్యా జ్ఞనార్హన! 
పాపమేవాశ్రయే దస్మా౯ హత్వెతా వాతతాయినః. 


41 


28 


29 


30 


31 


32 


33 


34 


3ర్‌ 


36 


42 భగవద్గీతా 
తస్మా న్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రా వ్వబాన్దవా౯, 
స్వజనం హి కథం హత్వా సుఖినప్ఫ్యామ మాధవ! 37 
యద్య ప్యేతే న పశ్యన్తి లోభోపహతచేతసః, 

కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్‌. 38 
కథం న జ్ఞేయ మప్మాభి:ః పాపాదష్మా న్నివర్తితుమ్‌, 
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి ర్హనార్హన! 39 
కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మా స్సనాతనాః, 

ధర్మే నే కులం కృత్స్న మధర్మో౬భిభవత్యుత. 40 


అధర్మాభిభవా త్క ఎపీ ప్రదుష్యన్తి కుల స్త్రియః, 
స్త్రీషు దుష్టాసు వార్‌ష్‌శేయ! జాయతే వర్గసంకరః, 41 


సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ 
అ 9 ఇట్టే, అజ కి, ల 
పతన్తి పితరో బ్యాషాం లుప్త పిణ్లోదక క్రియాః, 42 
దోష రేతైః కులఘ్నానాం వర్ణ సజ్బురకార కైః, 
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతా:. 43 


ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్హన! 
నరకే నియతం వాపో భవతీత్యనుశుశ్రుమ. 44 


అహోబత మహత్సాపం కర్తుం వ్యవసితా వయమ్‌, 
యధద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజన ముద్యతా:. 45 


యది మా మప్రతీకార మశస్త్రం శస్త్రపాణయ:, 
ధార్తరాష్ట్రా రణే హన్యు స్తన్మే క్షేమతరం భవేత్‌, 46 


అధ్యా. - 1 43 
నష్థుయ ఉవాచ 

| జ్య అ జ్య 

ఏవ ముక్త్వార్దున స్పజ్జే్య రథోపస్ట్ర ఉపావిశత్‌, 

విసృజ్య సశరం చాపం కోక సంవిగ్నమానసః. 47 


ఓం తళ్సదితి 
శ్రీమద్‌భగవర్గీతాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం యోగశాష్ట్రే, 
శ్రీకృష్ణార్ణునసంవాదే అర్జునవిషాదయోగో నామ 
ప్రథమోఇఒధ్యాయః. 


ఈ xX ఈ 


ద్వితీయోఒధ్యాయః 
నాంఖ్యయోగః 
నషజ్ఞయ ఉవాచః 
తం తథా కృపయావిష్ట మశ్రుపూర్ణాకు లేక్షణమ్‌, 
విషీదన్త మిదం వాక్య మువాచ మధుసూదనః. 


ఢీ భగవానువాచ 


కుతస్తాా కశ్మలమిదం విషమే సముపస్థితమ్‌, 
అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర ముర్జునో! 


శ్లైబ్యం మాస్మగమః పార్ట! వైతత్త త్తయ్యుపపద్యతే, 
కదం హృదయదౌర్చల్యం త్యక్ష్వోత్తిష్ట పరన్తప! 


అర్జున ఉవాచ 
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన! 
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన! 


గురూ నహత్వా హి మహానుభావాకా, 
(శ్రేయో భోక్తుం భెక్ష$ మపీహ లోకే, 
హత్వార్థకామాంస్తు గురూ నిహైవ, 

భుంజీయ భోగాన్‌ రుధిర ప్రదిగ్దాన్‌ శ 


న చైతద్విద్మః కతరన్నో గరీయో, 

యద్వా జయేమ యదివా నో జయేయుః, 
యానేవ హత్వా న జిజీవిషామః 
తేఒవస్ట్రితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. 


అధ్యా. - 2 
కొర్పణ్య దోషోపహత స్వభావః 
పృచ్చామి త్వాం ధర్మసమ్య్మూఢచేతాః, 
యచ్చేయస్సా్య న్నిశ్చితం [బూ హి తన్మే, 
శిష్య స్తేఒహం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌. 
నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్‌ 
యచ్చోక ముచ్చోషణ మిన్త్రియాణామ్‌, 
అవాప్య భూమా వసపత్న మృద్దం 
రాజ్యం సురాణామసి చాధిపత్యమ్‌. 
నత్హయ ఉవాచా 
ఏవముక్త్వా హృ షీకేశం గుడాకేశః పరన్తపః 
- 5 es 
న యోత్స్య ఇతి గోవిన్ద ముక్త్వా త్తం బభూవ హ, 
త మువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత! 
సేనయో రుభయో ర్మధ్యే విషీదన్త మిదం వచః. 
శీ భగవానువాచ? . 
అశోచ్యా నన్వశోచ స్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషే, 


గతాసూ నగతాసూంశ్చ నానుశోచన్తి పణ్ణితాః. 


న త్వేవాహం జాతు నాసం న త్వం నేవే .జనాధిపాః 
న చైవ న భవిష్యామ స్పర్వే వయ నుతః పరమ్‌. 


దేహినోఒ స్మీ౯ యథా దేహే కౌమారం యౌవనం జరా, 
తథా దేహాన్తరప్రాప్తి ర్హీర స్తత్ర న ముహ్యతి. 


మాత్రాస్పర్శాస్తు కాన్తేయ! శీతోష్తసుఖదు:ఖదా:, 
ఆగమాపాయినోఒనిత్యా స్తాం స్తితిక్షస్వ భారత! 


46 
యం హీన వ్యథయన్తే తే పురుషం పురుషర్షభ 
సమదుఃఖసుఖం దీరం సోఒమృతత్వాయ కల్పతే, 


నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః, 
ఉభయోర పి దృష్ట్ణోఒన్త స్త్యనయో స్తత్త్వదర్శిభిః, 


అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్‌, 
వినాశ మవ్యయస్యాస్య న కశ్చి త్కర్తుమర్గతి. 


అన్త్నవన్త ఇమే దేహా నిత్యస్యోక్తా శృరీరిణ:, 
అనాశీనోఒ ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత! 


య ఏనం వేత్తి హన్హారం యశ్సెనం మన్యతే హతమ్‌, 
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే. 


న జాయతే మయతే వా కదాచి 

న్నాయం భూత్వాభవితా వాన భూయః, 
అజో నిత్య శ్యాశ్యతోఒయం పురాణో 

న హన్యతే హన్యమానే శరీరే. 


వేదావినాశినం నిత్యం య ఏన మజ మవ్యయం, 
కథం స పురుషః పార్ట! కం ఘాతయతి? హన్తి కమ్‌? 


వాసాంసి జీర్ణాని యథా విహాయ 
నవాని గృహ్టోతి నరోఒపరాణే, 
తథా శరీరాణి విహాయ జీర్ణా 
న్యన్యాని సంయాతి నవాని దేహీ, 


వైనం ఛిన్లన్తి శస్త్రాణి నైనం దహతి పావకః, 
న చైనం శ్లేదయన్లా పో న శోషయతి మారుతః. 


'భగవర్గీగా 


16 
17 


18 


20 


21 


22 


23 


అధ్యా. - 2 


అచ్చేద్యో౭.య మదాహ్యో౭.య మక్షేద్యోఒశోష్య ఏవచ 


నిత్య స్పర్వగతః సాణు రచలోఒయం సనాతనః 
C7 


అవ్యక్షోఒయ మచిన్లోక౭ య మవికార్యోఒయముచ్యతే, 


తస్మా దేవం విదిత్వెనం నానుశోచితు మర్గసి. 


అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్య శే మృతమ్‌, 
తథాపి త్వం మహాబాహో! నైవం శోచితు మర్షసి. 


జాతస్య హి ధ్రువో మృత్యు ర్హ్రువం జన్మ మృతస్య చ, 
తస్మా దపరిహార్యే౭_ర్థే న త్వం శోచితు మర్లసి. 


అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత! 
అవ్యక్తనిధనా న్యేవ తత్ర కా పరిదేవనా. 


ఆశ్చర్యవత్పశ్యతి కశ్చి దేన 
మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యకః, 
ఆశ్చర్యవచ్చెన శ్ళ ృచోతి 
శ్రుత్వా స్యేనం వేద న చైవ కశ్చిత్‌. 


దేహీ నిత్య మవధ్యోఒయం దేహే సర్వస్య భారత! 
తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్ల సి. 


స్వధర్మమపి చావేక్ష్య న వికమ్సితు మర్హసి, 


ధర్మ్యాద్ది యుద్దా చ్యేయోఒన్యత్‌ క్షత్రియస్య నవిద్యతే. 


యదృచ్చయా చోపపన్నం స్వర్గద్వార మపావృతమ్‌, 
సుఖినః క్షత్రియాః పార్థ! లభన్తే యుద్ద మిదృశమ్‌. 


47 


24 


25 


26 


27 


28 


29 


30 


31 


32 


48 భగవర్గీతా 


అథ చే త్త (మిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి, 
తత స్స (ధర్మం కీర్తిం చ హిత్వా పాప మవాప్ప్యసీ. 


అకీర్తించాపి భూతాని కథయిష్యన్తి తేఒవ్యయామ్‌, 
సంభావితస్య చాకీర్తి ర్మరణా దతిరిచ్యతే, 
భయా ద్రణా దుపరతం నున్యన్తే త్వాం మహారథాః, 
యేషాం చ త్వం బహుముతో భూత్వా యాస్యసి లాఘవమ్‌. 
అవాచ్యవాదాంశ్చ బహూ న్వదిష్యన్తి తవా హితాః, 
నివ్దన్త స్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్‌. 
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్య సే మ హీమ్‌, 
తస్మా దుత్తిష్ట కౌన్తేయ! యుద్దాయ కృతనిశ్చయ:. 
సుఖదుఃఖే సమే కృత్యా లాభాలాభౌ జయాజయౌ, 
తతో యుద్దాయ యుజ్యస్వ నైవం పాప మవాప్ప్యసి, 
ఏషా తేఒభిహితా సాష్ట్యే బుద్ధి ర్యోగే త్విమాం శృణు, 
బుద్దా యుకో యయా పార! కర్మ బన్తం ప్రహాస్యసి. 

ఠా (c= ఠా 
నేహాభిక్రమనాశోఒస్తి ప్రత్యవాయో న విద్యతే, 
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌. 
వ్యవపాయాత్మికా బుద్ధి శేకేహ కురునన్లన! 
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్దయోఒవ్యవసాయినామ్‌. 


యా మిమాం పుష్పితాం వాచం (ప్రవదన్త ్యవిపక్సితః, 
వేదవాదరతాః పార్ట! నాన్యదస్తీతి వాదినః. 


33 


రెడ్డ 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


అధ్యా. - 2 
కామాత్మాన స్స వర్షపరా జన్మకర్మఫలప్రదామ్‌, 
క్రియావిశేష బహులాం భో గైశ్వర్యగతిం ప్రతి. 


భో గైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతపామ్‌, 
వ్యవపాయాత్మికా బుద్ది స్సమాధౌ న విధీయతే. 


తైగుణ్యవిషయా వేదా నిస్‌తైగుణ్యో భవార్డున! 
నిర్ద్వన్లోో నిత్యసత్త్వష్థో నిర్యోగక్షేమ ఆత్మవాకా, 


యావా నర్ధ ఉదపానే సర్వత స్పంప్లుతోద కే, 
తావా న్పశ్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః, 


కర్మణ్యేవాధికార స్తే మా ఫలేషు కదాచన, 
మా కర్మఫలహేతు ర్ఫూ ర్మా తే సజ్లోఒస్త్వకర్మణేి. 


యోగస్థః కురు కర్మాణి సజ్ఞం త్యక్త్వా ధనంజయ! 


సిద్ద్య సిద్గోో స్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. 


దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్దనంజయ! 
a అ కో ఎన్‌ ణా 
బుద్ధా శరణ మన్విచ్చ కృపణాః ఫల బాతవ;, 


బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే, 


తస్మా ద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్‌. 


కర్మజం బుద్దియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః, 
'జన్మబన్ల వినిర్ముక్తాః పదం గచ్చ న్యనామయమ్‌. 
(=) 


యదా తే మోహకలిలం బుది ర్వ ్యతితరిష్యతి, 
డా 
తదా గన్లాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. 


49 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


52 


50 
శ్రుతివిప్రతిపన్నా తేయదా హ్లాస్యతి నిశ్చలా, 
సమాధా వచలా బుద్ధి స్తదా యోగ మవాస్స్యసి. 


అర్జున ఉవాచః 
స్థిత పక గ కా భాషా? సమాధిస్టస్య కేశవ! 
స్టితి తిధీః కిం ప్రభా శేతి కి మాసత? వ్రజేత కిమ్‌? 


శ్రీ భిగవానువాచః 


ప్రజహాతి యదా కామా న్సర్వా న్నార్థ! మనోగతా౯, 
అత్మ న్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ స్తదోచ్యతే. 


దుఃఖే ప్వనుద్విస్నమనా స్సుఖేషు విగతస్పృహః, 
వీతరాగభయ క్రోధ స్థ తేరీ ర్ముని రుచ్యతే. 


య స్పర్వత్రానభిస్నేహ స్తత్తత్సాప్య శుభాశుభమ్‌, 
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా. 


యదా సంహరతే చాయం కూర్మో౬.జ్ఞానీవ సర్వశః, 
అ జ్య అబ్బా అ U 
న న రగ కరం షరా 


విషయా వినివర్తచ్తే నిరాహారస్య దేహినః, 
రసవర్ణం రసోజష్యస్య పరం దృష్ట్వా నివర్తతే. 
(= లు 


యతతో హ్యపి కౌన్తేయ! పురుషస్య విపశ్చితః 
ఇన్హియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః. 


తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః, 
ors ey ళ్ళ అ pa 9 
వశేహియ స్యన్హియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా, 


భగవద్గీతా 


53 


ర్ర్‌4 


ర్‌ర్‌ 


56 


5్‌7 


58 


59 


60 


61 


అధ్యా. - 2 
ధ్యాయతో విషయాన్సుంస స్పజ్ఞ స్రేషూపజాయతే, 


సజ్ఞా తృంజాయతే కామః కామూ త్క్రోధో౭_భిజాయతే. 


క్రోధా ద్భవతి సమ్మోహ స్సమ్మోహా త్స ్మతివిభ్రమః, 
స్మృతిభ్రంశా ద్భుద్ధినాశో బుద్దినాశా తృణశ్యతి, 


రాగద్వేష వియుక్తెస్తు విషయా నిస్తాయై శృరకా 
ఆత్మవశ్యె ర్విధేయాత్మా (ప్రసాద మధిగచ్చతి. 


ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే, 
ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్య వతిష్టతే, 


నాస్తి బుద్ది రయుక్తస్య న చాయుక్తస్య భావనా, 
న చాభావయత శ్యాన్తి రశాన్తస్య కుతస్సుఖమ్‌. 


ఇన్లియాణాం హి చరతాం యన్మనోఒనువిధీయతే, 
తదస్య హరతి ప్రజ్ఞాం వాయు ర్నావ మివామృసి, 
న్‌ 


తన్మాద్యస్య మహాబాహో! నిగృహీతాని సర్వశః, 
ఇన్లియాణీన్హియా ర్రేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా. 


యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమో, 
యం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. 


ఆపూర్యమాణ మచల (ప్రతిష్టం wr 

సముద్ర మాపః ప్రవిశన్తి యద్యల్‌, 
తద్వత్కామా యం (పవిశన్తి సర్వే. వ్‌ శ = 
స శాన్సి మాప్నోతి న కామకావ్ధూ శ. 


51 


62 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


ర్‌2 భగవద్గీతా 


విహాయ కామా న్య స్పర్వ్యాక౯ పుమాం శృరతి నిసృహః, 


నిర్మమో నిరహంకార స్స శాస్తి మధిగచ్చతి. 71 

| 5 9 (౯ t ఇ అ 

ఏషా (బ్రాహ్మా స్థితిః పార్థ! నైనాం ప్రాప్య విముహ్యతి, 

స్థిత్వా౭_స్యామన్తకాలే౭_ పీ (బహ్మనిర్యాణ మృచ్చతి. 72 
ఓం తత్సదితి 


శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు (బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, 
శీకృష్ణార్ణునసంవాదే సాజ్య్యయోగో నామ 
ద్వితీయోఒధ్యాయః. 


ఈ ౬ ఆ 


తృతీయోఒధ్యాయః 

కర్మయోగః 

అర్జున ఉవాచ 
జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధి ర్హనార్హన! 
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ! 
వ్యామి(్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే, 
తదేకం వద నిశ్చిత్య యేన (శ్రేయోఒహ మాప్నుయామ్‌. 

ఢీ భగవానువాచః 
లోకేఒస్మి ని విధా నిష్టా పురా ప్రోక్తా మయానఘ! 
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్‌. 
న కర్మణా మనారమ్బా న్నెష్కర్మ్యం పురుషోఒశ్నుతే, 
న చ సన్న్యసనాదేవ సిద్దిం సమధిగచ్చతి. 
నహి కశ్చిత్‌ క్షణమపీ జాతు తిష్ట త్యకర్మకృత్‌, 
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజై ర్లుణైః, 
కర్మేస్తియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరక, 
ఇస్త్రియార్థా న్విమూఢాత్మా మిథ్యాచార స్ప ఉచ్యతే. 
యస్తీ ్యన్తియాణి మనసా నియమ్యారభతేఒర్జున! 
కర్మేస్త్రియైః కర్మయోగ మసక్త స్ప విశిష్యతే. 
నియతం కురు కర్మ త్వం కర్మజ్యాయో హ్యకర్మ ణః, 
శరీరయాత్రా౭. పీ చ తే న ప్రసిద్ద్యే దకర్మణ:. 


ర్‌శ్త 
యజ్ఞార్థా త్కర్మణోజన్యత్ర లోకోఒయం కర్మ బన్హనః 
తదర్థం కర్మ కౌన్తేయ! ముక్తసజ్ల స్పమాచర. 

|! "జ 
సహయజ్ఞా ప్రజా స్పృష్ట్వా పురోవాచ ప్రజాపతిః, 
అనేన ప్రసవిష్యద్వ మేషవోఒ స్త్విష్టకొమధుక్‌. 
దేవా నావయతానేన తే దేవా భావయన్తు వః, 
పరస్పరం భావయన్త శ్రేయః పర నువాప్ప్యథ. 
ఇష్టా న్ఫోగా నన్లి వో దేవా దాస్యన్తే యజ్ఞ భావితాః, 
తై ర్ర్హత్తా నప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః 
యజ్ఞశిమ్టాశిన సనో ముచ్యంతే సర్వకిల్చి షై, 
భుళ్టుతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్‌. 
అన్నా ద్భవన్తి భూతాని పర్ణ్షన్యా దన్న సమృవః, 
యజ్ఞా దృవతి పర్హన్యో యజ్ఞః కర్మసముద్భవః. 
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మా క్లరసముద్భవమ్‌, 
తస్మా త్సృర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్టితమ్‌. 
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః, 
అఘాయు రింద్రియారామో మోఘం పార్ట! స జీవతి. 
యస్త్వాత్మరతి 'రేవ స్యా దాత్మతృప్తశ్చ మానవః, 
ఆత్మన్యేవ చ సన్లుష్ట స్తస్య కార్యం న విద్యతే. 
నైవ తస్య కృతేనార్డో నాకృతేనేహ కశ్చన, 
న చాస్య సర్వభూతేషు కశ్చి దర్థవ్యపాశ్రయః. 


భగనర్గీత 


10 


Hu 


12 


13 


14 


15 


16 


17 


18 


అధ్యా. - 3 ర్‌ర్‌ 
తస్మా దసక్త సృతతం కార్యం కర్మ సమాచర, 
అసక్తో హ్యాచర నర్మ పరమాప్నోతి పూరుషః, 19 
కర్మణైన హి సంసిద్ధి మా స్థితా జనకాదయః, 
లోకసంగ్రహమేవాపి సంపశ్య న్కర్తు మర్లసి. 20 
యద్య దాచరతి (శ్రేష్ట స్తత్తదేవేతరో జనః, 
స యత్స్రమాణం కురుతే లోక స్తదనువర్తతే. 21 
న మే పార్టాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, 
నా నవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. 22 
యది హ్యహం న వర్తేయం జాతు కర్మ ణ్యతంద్రితః 
మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్ధ! సర్వశః. 23 
| ళా / 

ఉత్పీదేయు రిమే లోకాన కుర్యాం కర్మ చేదహమ్‌, 
సంకరస్య చ కర్తా ప్యా ముపహన్యా మిమాః ప్రజాః 24 
సక్తాః కర్మ ణ్యవిద్వాంపో యథా కుర్వంతి భారత, 
కుర్యా ద్విద్వాం స్తథాఒసక్త శ్చికీర్ణు ర్లోక సజ్జుహమ్‌. 25 
న బుద్దిభేదం జనయే దజ్ఞానాం కర్మసజ్లినామ్‌, 

య ఇ “౧ 
జోషయే త్సర్వకర్మాణి విద్యా న్యుక్త సృమాచరః. 26 
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః, 
అహంకారవిమూఢాత్మా కర్తాఒహమితి మన్యతే. 27 


తత్త ్యవిత్తు మహాబాహో! గుణకర్మ విభాగయోః, 
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే. 28 


56 
ప్రకృతే ర్గుణసమ్మూఢా ప్పజ్ఞన్తే గుణకర్మసు, 
తా నకృత్స ఎనిదో మన్న్దాన్‌ కృత్స్నవి న్నవిచాలయేత్‌. 


మయి సర్వాణి కర్మాణి సన్న ప్వాధ్యాత్మ చేతపా, 
నిరాశీ ర్నిర్మమో భూత్వా యుద్ద్యస్వ విగతజ్వరః. 


యే మే మత మిదం నిత్య మనుతిష్ణన్తి మానవాః 
శ్రద్దావన్తోఒనసూయన్ల్హో ముచ్యన్తే తేఒసి కర్మభిః, 


యే త్వేతదభ్యసూయన్లో నానుతిష్టన్తి మే మతమ్‌, 
సర్వజ్ఞానవిమూఢాం స్తా న్విద్ధి నష్టా నచేతసః, 


సదృశం చేష్టతే స్వప్యాః ప్రకృతేర్‌ జ్ఞానవానపీ, 
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. 


ఇన్లియ స్యేన్హియస్యార్టే రాగద్వేషా వ్యవస్థితౌ, 
తయో ర్న వశమాగచ్చే త్తౌ హ్యన్య పరిపన్టినౌ. 


(శ్రేయా న్స్యధర్మో విగుణః పరధర్మా త్స్వనుష్టితాత్‌, 
స్వధర్మే నిధనం (శ్రేయః పరధర్మో భయావహః. 


అర్జున ఉవాచ 
అథ కేన ప్రయుక్షోఒయం పాపం చరతి పూరుషః, 
అనిచ్చన్నపి వార్‌ష్‌శేయ! బలాదివ నియోజితః. 


ఢీ భగవామవాచః 
కాము ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః, 
మహాశనో మహాపాప్మా విద్దే్యేన మిహ వైరిణమ్‌. 
(=) ఓ 


భగవర్గీత 


29 
30 
31 
32 
33 
34 


35. 


36 


37 


అధ్యా. - 3 , 
ధూమేనావ్రియతే వహ్ని ర్యథాఒఒదర్శో మలేన చ, 
యథోల్చేనావృతో గర్భ స్తథా తేనేదమావృతమ్‌. 
ఆవృతం జానమేతేన జానినో నిత్యవైరిణా, 
ల శా కా 
కామరూపేణ కౌన్తేయ! దుష్ఫూరేణానలేన చ. 
ఇన్లియాణి మనో బుద్ది రస్యాధిష్టానముచ్యతే, 
t ఆ అలి" తి 
ఎతై రిమోహయ త్యేష జ్ఞావమావృత్య దేహినమ్‌. 
తస్మా త్త్వ మిన్హియాణ్యాదౌ నియమ్య భరతర్షభ! 
Ca 9 ఆన్‌ 
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాన నాశనమ్‌. 
ఇన్లియాణి పరాణ్యాహు రిన్హియేభ్యః పరం మనః, 
మనససు పరా బుది ర్యో బుదేః పరతస్తు సః 
t ra అణ ఆ 
ఎవం బుద్దేః పరం బుద్దా గ సంస్తభ్యాత్మా నమాత్మ వా, 
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్‌. 
ఓం తత్సదితి 
శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు (బ్రహ్మ విద్యాయాం యోగశాష్ట్రే 
శ్రీకృష్ణార్ణునసంవాదే కర్మయోగో నామ 
తృతీయోఒధ్యాయ£ 


కర్మవల్లి సమాప్తం. 


ఈ ల టో 


57 


38 


39 


40 


41 


42 


43 


ఓం 


గీతామృతం 


జానవల్సి : తెలిసి చెయ్యాలి 
ఇ గ 


అధ్యా. 4 : జ్ఞాన యోగం 
jj 5: ౩ కర్మసన్నా్యాస యోగం 
1 6: Ae ఆత్మ సంయమ యోగం 


1) Tr 3 విజ్ఞాన యోగం 


తెలిసి చెయ్యాలి 


కామరహితమైన (నిష్కామ) కర్మ చేసితీరాలని తీర్మానించి, దానికి 
కావలసిన జ్ఞానబలాన్ని చేకూర్చేందుకు త్రిలోకజ్జ్ఞడయిన గోవిందుడు తన 
a a 
సనాతనతత్సాాన్ని వివరిస్తూ అంటాడు. 


ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్‌, 
వివస్వా న్మనవే ప్రాహ మను రిక్లాకవే౭.బవీత్‌. 


“ఈ యోగశాస్త్రం ఈనాటిది కాదు. మొట్టమొదట నేనీ 
యోగాన్ని సకలలోకనివాసి అయిన వివస్వంతునికి(సూర్యునికి ) చెప్పాను. 
కాంతికాయుడైన సూర్యుడు కొన్నాళ్ళ తర్వాత ఈ యోగాన్ని ఆలోచనాపరు 
డైన వైవస్వతమనువుకు చెప్పాడు. మనువునుండి మహారాజులు, రాజర్లులు, 
ఇక్ష్యాకు వంశ నరేశులు క్రమంగా ఈ విద్యను సాధించారు. కొని, ఆరంభంలో 
నేను చెప్పిన రహస్యం కాలంతోపాటు చాలా మార్పుచెంది ఈనాటి రాజకీ- 
యాల్లో నలిగిపోతున్నది. మళ్ళీ నాకు ఇష్టుడు, భక్తుడు అయిన అధికారివి 
నీవు దొరికావు కాబట్టి, యీ రహస్య విజ్ఞానాన్ని నీకు ఈనాడు చెప్పాను.” 


దీనితో పార్టుని ఒళ్ళు పులకరించింది. కొంత ఆనందంతో, మరికొంత 
ఆశ్చర్యంతో, ఇంతవరకు కృష్ణుళ్లీ తన ఆత్మబంధువుగా, ఆప్రమిత్రునిగానే 
భావిస్తున్న అర్జునుడు ఈ మాటలు నమ్మలేక పోయాడు. “నిన్న మొన్నటి 
వొడవయిన నీవు, ఎప్పుడో వివస్వంతుడైన భాస్కరునికి యోగశాస్త్రం 
చెప్పానంటావే, ఇది ఎలా నమ్మటం?” అని చనువుగా అడుగుతాడు. 


కృష్ణుడు గంభీరంగా బదులు చెప్తాడు: “ఇలాంటి జన్మలు నేను చాలా 
ఎత్తాను. నీవుకూడా ఇంతకుముందు ఎన్నిసార్లో పుట్టావు. కాని, అవన్నీ 
నీకు తెలియన్న; నాకు తెలుసు. అంతే భేదం. నిజంగా చెప్పాలంకే నా 
కసలు జన్మే లేదు. జననం లేదు; కాబట్టి మరణంకూడా లేదు. అవ్యయమైన 
ఆత్మయోగంతో అఖిలాండ కోటిని పాలిస్తూ ఉంటాను. ఈ లోకపాలనలో 
ఒక భాగంగా అప్పుడప్పుడూ నా సృష్టిని పర్యవేక్తించుకునేందుకు ప్రపంచ 


62 గీతామృతం 


పర్యటనకై బయలుదేరుతుంటాను. యోగమాయను పురస్కరించుకుని 
మనుష్య రూపంలో అవతరిస్తాను. కాని, ఎప్పుడోగాని అలా బయలుదేరను. 


యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత! 
అభ్యుత్తాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌. 


భారతీయులలో (వెలుగునుకోరే జీవకోటిలో) ధర్మం లోపించి 
అధర్మం వ్యాపించినప్పుడు, నా ఆత్మ ప్రపంచంలో అవతరిస్తుంది. దుష్టు 
లను శిక్రించి, శిష్ణులను రక్షించటమే నా అవతారంయొక్క ఆశయం. 
ప్రతియుగంలో ఉదయిస్తాను. ద్వంద్యాత్మకమైన భావజగత్తులో ప్రతిక్షణం 
ఉదయిస్తాను. స్టూలరూపంలో నన్ను ఎప్పుడో కాని చూడలేరు. కాని, 
సూక్ష్మరూపంలో భావనారాయణమూర్తిగా నేను భక్తులకు అనుదినం కని- 
పిస్తూనే ఉంటాను. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు స్మరిస్తే, వాళ్ళకు అక్కడ 
అప్పుడే (ప్రత్యక్షమవుతాను. ఆత్మలో మనస్సు లయించిన క్షణమే నాకు 
యుగం. 


ఇలా నా పుట్టు పూర్యోత్తరాలలోని దివ్యరహస్యాన్ని సమగ్రంగా 
తెలుసుకున్న ధన్యజీవులకు పునర్హన్మ ఉండదు. నన్ను తెలుసుకున్న జీవి 
నాలోనే లయించి పరమపదాన్ని పొందుతాడు. ఇలా నాలో చేరవలెనంకే 
రాగద్వేషాలు పోవాలి. (మృత్యుభయం తొలగాలి. కోపం శాంతించాలి. 
ప్రపంచమంతా పరమేశ్వర సాన్నిధ్యంతో పరిపూర్ణమై ఉన్నదనే పూజ్యభావం 
ఏర్పడాలి. ఇదే జ్ఞానతపస్సు. జ్ఞానమార్గంలో నన్ను ఆరాధించినా, 
కర్మమార్గంలో సేవించినా నాకు భేదమేమీ లేదు. మార్గమేదయినా, 
గమ్యం నేనయితే నాలో చేరటం సాధ్యమవుతుంది. నన్ను ఎలా సమీపిస్తే 
అలాగే నేను వాళ్ళను దగ్గర తీస్తాను. ఒక విధంగా చూస్తే ప్రత్యక్షంగానో 
పరోక్షంగానో అందరూ నా మార్గాన్ని అనుసరించేవాళ్ళే. ఏదో ఒకనాటికి 
నన్ను చేరటం తథ్యం. 


కాని, లేనిపోని కోరికలకు లొంగిపోయి, చిన్న చిన్న సుభాలకోసం 
చిల్లర దేవతల నారాధించటంవల్ల, నా బిడ్డలు అనేకమార్లాల్లో తిరుగుతుం 


తెలిసి చెయ్యాలి 63 


టారు. వాళ్ళ గుణగణాలను బట్టి, చేసే పనుల మంచిచెడ్డలనుబట్టి వాళ్ళ 

ముఖంలో వన్నెలు మారుతూ ఉంటాయి. ఈ వర్ణ విచక్షణ నేను 

కల్పించానని వాళ్ళనుకుంటూ ఉంటారు. ఇందులో నేను చేసిందేమీలేదు. 

ఎవరి సంస్కారంకొద్ది వొళ్ళ వర్చస్సులో హెచ్చుతగ్గులు, మెరుగుతరుగులు 
యి గ. 

కనిపిస్తూ ఉంటాయి. ఈ వర్ణభేదం గుణకర్మలవల్ల వచ్చిందేకాని, పుట్టుకతో 

వచ్చింది కాదు. ఎవరి వర్ణానికి వాళ్ళే కర్తలు. 


“నేను చేసే పనులు నావల్ల జరుగుతున్నాయే కాని, నేను చేయటం 
లేదు. వాటి ఫలితంతో నాకు ప్రమేయంలేదు == అనే సర్వస్వ భావంతో, 
పారమార్థికదృష్టితో తెలిసి చేసిన పనులు జీవిని బంధించవు. ఇలా 
చేయవలసిన పనులను ఎందుకు చేయాలో, ఎలా చేయాలో, చేస్తున్న 
దెవరో, చేయిస్తున్న దెవరో వివరంగా విమర్శించుకొని, సమగ్రంగా తెలిసి 
చేసి తరించిన మహనీయులు ఎందరో ఇంతకుముందు ఆత్మసాయుజ్యం 
పొందారు. ఏది కర్మ? ఏది అకర్మ? ఈ కర్మ విచారంలో మహామహులు 
కూడా మహామోహానికి గురి అవుతారు. ఆ రహస్యం తెలిస్తే కీడు తొలగి 
మేలు చేకూరుతుంది.” 


కర్మ, వికర్మ, అకర్మ - మూడు రకాలుగా కర్మ పద్దతి ఉంటుంది. ఈ 
మూడింటినీ బుద్ధిమంతుడు బోధపరచుకోవాలి. కర్మ రహస్యం చాలా 
నిగూఢమైనది. కాని, నిర్మలమైన అంతఃకరణంతో ఆలోచిస్తే అవలీలగా 
అర్థమవుతుంది. చేయవలసిన పనులన్నీ సక్రమంగా చేస్తూకూడా చేయ- 
నట్టుగా, చేయకుండానే చేసినట్టుగా భావించగలిగిన భావయోగి నిజమైన 
కర్మయోగి. ఇది జ్ఞానయుక్తమైన కర్మలోని అంతర్యం. ఇలా కర్మరహస్యాన్ని 
తెలిసి చేసిన వ్యక్తి అన్నీ చేసినా ఏమీ చేయనే; ఏమీ చేయకపోయినా 
అన్నీ చేసినట్లే. ఇది ఎలా సాధ్యమవుతుంది? కొంచెం జాగ్రత్తగా 
ఆలోచించాలి. 


తెలివి గలిగిన యోగికూడా అందరిలాగానే పని చేస్తాడు. కాని యీ పని 
తాను చేస్తున్నానని భావించడు. చేయవలెననికూడా మొండిపట్టు పట్టడు. 
భగవత్సంకల్పం -- అని పని ప్రారంభిస్తాడు. ఆ పనివల్ల జరిగే పర్యవసానం, 
లభించే ఫలితం, సాధించే ప్రయోజనం అంతా భగవంతునిదే. కర్త ృత్వంతో 


64 గీతామృతం 


కాని, భోక్తృత్వంతో కాని తనకేమీ ప్రమేయం లేదు. ఆలా చేసిన 
పని తెలివితో సాధించిన కర్మయోగమయి కర్మబంధాన్ని తొలగించివేస్తుంది. 
జ్ఞానంలో కర్మ విలీనమైపోతుంది. చేసిన పనికంయే, పని చేయించిన 
వివేకానికి విలువ హెచ్చుతుంది. ఫలాపేక్ష లేనప్పుడు పని నెరవేరిన 
తర్వాత రావలసిన ఆనందం పని చేసేప్పుడే లభిస్తుంది. ఎక్కడి కక్కడికే 
తృప్తి. ఒకరిమీద ఆధారపడవలసిన ప్రమేయం లేదు. అలా తెలివితో 
చేసిన పని చేసినా చేయనే అవుతుంది. కర్మ అకర్మ అవుతుంది. అలాగే 
పని చెయ్యకపోయినా, పనివల్ల సాధించే ప్రయోజనం -- వివేకలాభం 
- సహజంగానే ఏర్పడిఉంది. కాబట్టి చేసినట్టే అవుతుంది. అకర్మకూడా 
విశిష్టమైన వికర్మ అవుతుంది. కర్మయోగి సాధించే జ్ఞానయోగ మిది. 


విషయవాసనలకు లొంగక, భోగలాలసతో పొంగక, ఆశలకు అమ్ముడు 
పోక, మనస్సును స్వాధీనపరచుకొని చేయవలసిన పనులను తనకోసం 
కాక, తనువుకోసం చేసే కర్మయోగిని కర్మబంధించలేదు. ఎప్పుడు ఏది 
లభిస్తే దానితో తృప్తి పొందుతాడు. రాగ ద్వేషాలకు గురికాని మనస్సులో 
మాత్సర్యానికి తావు లేదు. తలపెట్టిన కార్యం ఫలించినా ఫలించకపోయినా 
పొంగడు. క్రుంగడు. జ్ఞానంతో కూడిన కర్మ సర్వసంగపరిత్యాగంకం టేకూడా 
సులభంగా ముక్తిని సాధించగలదు. యజ్ఞ (యల్‌-జ్ఞ భావంతో తెలిసి 
చేసిన కర్మ తెలివిలో లయించిపోతుంది. 


ప్రపంచమంతా యజ్ఞమయం,. (బ్రహ్మ యజ్ఞస్వరూపుడు. యజ్ఞం 
చేసేవాడు (బ్రహ్మ, చేయించేవాడు బ్రహ్మ. ఆహుతి బ్రహ్మ, హవిస్సు 
నందుకునేవాడు బ్రహ్మ. బ్రహ్మస్వరూపుడైన యజమాని (బహ్మరూపమైన 
హవిస్సును అగ్నిరూపంలో ఉన్న బ్రహ్మకు (బ్రహ్మభావంతో అర్పిస్తున్నాడు. 
జ్ఞానం, కర్మ అంతా (బ్రహ్మార్చణం. (బహ్మార్పణమని చేసే కార్యకలాపమంతా 
(బహ్మమయమే. ఇలాంటి బ్రహ్మభావం ప్రతియజ్ఞంలో కనిపిస్తుంది. 

ఆత్మ సమర్పణ యజ్ఞంలోని మూలభావం. త్యాగం ఒకట అమృ- 


తత్వాన్ని సాధిస్తుంది. తన కీష్టమైనదానిని, ఒకదానిని అర్పించటంలో 
యజ్ఞభావం ఉంది. కొందరు పరమాత్మస్వరూపులైన దేవతలకు యజ్ఞ 


తెలిసీ చెయ్యాలి 65 


ద్రవ్యాన్ని అర్పిస్తారు. కొందరు బ్రహ్మనే ఆగ్నిగా భావించి యజ్ఞాన్ని 
బ్రహ్మకు అర్పిస్తారు. అంటే తాము చేసిన సత్కర్మలను స్వామికి 
అర్పిస్తారు. కొందరు యజ్ఞాన్ని యజ్ఞానికే అర్పిస్తారు. ఎక్కడ చేసింది 
Ca యా కాట్‌ 
అక్కడితో సరి అనేభావం ఈ యజ్ఞసూత్రం. కొందరు కళ్లు, చెవులు, 
Ca ౧ 
ముక్కు మొదలైన ఇంద్రియాలను సంయమాగ్నిలో (వేల్చి యజ్ఞం చేస్తారు. 
కొందరు శబ్ద స్పర్శ రూప రస గంధాలను వాటికి సంబంధించిన ఇంది 
యాలకు అర్పిస్తారు. కొందరు సకలేంద్రియ వ్యాపారాన్నీ, పంచప్రాణాలనూ 
జ్ఞానంచేత ప్రజ్యలింపజేయబడిన ఆత్మ సంయమమనే అగ్నికుండంలో ఆహుతి 
చేస్తారు. కొందరు (ప్రాణాన్ని అపానానికి అర్పిస్తారు. కొందరు అపానాన్ని 
(ప్రాణానికి అర్పిస్తారు. కొందరు (ప్రాణాపానాలను అరికట్టి ప్రాణాయామం 
చేస్తారు. కొందరు ధనం వెచ్చించి యజ్ఞం చేస్తారు. కొందరు జ్ఞానాన్ని 
-ఆరించి అర్చిస్తారు. జానం సంపాదించటం ఒక యజం. పంచి పెటటం 
జు Cp Cg ళు 
మరో యజ్వం. తపస్సాక యజ్ఞం. యోగసాధన ఒక యజ్ఞం. ఆకలిని అరికట్టి 
Cy Ca Ce ఉం 
జఠరానలాన్ని యోగానలంగా మార్చటం ఒక యజ్ఞం. (ప్రాణాలను ప్రాణాలకు 
అర్పించటం ఒక యజ్ఞం. ఇలా ఎన్నిరకాల యజ్ఞాలో ప్రపంచంలో ఉన్నాయి. 
త్యాగభావాన్ని "పెంపొందించే ఏ సత్కర్మ అయినా యజ్ఞమే ఇతరులకు పెట్టి 
తాను తినవలెననే భావం యజ్ఞం. తాను తింటే చాలు ననుకొనటం 
యజ్ఞాన్ని ధ్వంసంచేసే రాక్షసప్రవృత్తి. అన్ని యజ్ఞాలకూ కర్మా నుష్టానం 
మూలం. పనిచేయాలి. కాని తెలిసి చెయ్యాలి. త్యాగబుద్ధితో చెయ్యాలి. 
యజ్ఞభావంతో చెయ్యని పనులు ఇహలోకంలోనే ఫలించవు. పరలోకందాకా 
“9? 
వెళ్ళనక్కరలేదు. లో కాభ్యుదయం కోసం లోకనాయకుడు సృష్టించిన అన్ని 
యజాలలో జానయజం సర్యోత్తమమయింది. 
Ca Cg Ce 


కర్మలను జ్ఞానాగ్నిలో పేల్చి కర్మఫలాన్ని పూర్తిగా పరిహరించటమే 
జానయజం. తెలిసి చేసిన మంచి పనులన్నీ జానయజం కిందికి వస్తాయి. 
a Ca జా Cg 
కాని, జ్ఞానం ఎలా లభిస్తుంది? జ్ఞానవంతుల అనుగ్రహంవల్ల లభిస్తుంది. 
వినయంతో నమస్కరించి, శ్రద్దగా అడిగి తెలుసుకుంట తెలియని విషయాలు 
తెలుస్తాయి. ఆత్మతత్త(ం తెలిపిన ద్రష్టలు శ్రద్దాభక్తులను ఆదరిస్తారు. 
తెలుసుకొనవలెననే ఉత్సాహం నిజంగాఉంపే తెలియకపోవటం అనేది 


66 గీతామృతం 


ఉండదు. తెలియవలసినది తెలిసిన తర్వాత పొరబడటం (మోహం) 
ఉండదు. అందరిలో ఉన్న ఆత్మతత్త్వమే తనలో కూడా ఉన్నదనే 
చిదంబరరహస్యం క్షణంలో తెలిసిపోతుంది. - ఇది చదివి తెలుసుకునేది 
కాదు. విని ఆరం చేసుకోవాలి. కాని ఆనందించాలి. జ్ఞానమనే నౌక దొరికితే 
ఘోరమయిన 'సంసారసము దాన్ని కూడా అవలీలగా దాటవచ్చు. క్షణికమైన 
జ్ఞానోదయం జన్మ జన్మాంతరాలనుండి కేరుకొనిపోయిన అజ్ఞానాంధకా- 
రాన్ని తొలగిస్తుంది. జ్ఞానాగ్ని ఏ రవ్వంత సోకినా కర్మబంధం దూదిలా 
భస్మ మైపోతుంది. జ్ఞానంతో సరితూగగల పవిత్ర వస్తువు ప్రపంచంలో లేదు. 
సమత్వమనే కర్మయోగాన్ని సాధించి ఆరితేరిన ఆత్మవంతునకు కాలక్రమంలో 
ఎప్పుడో జ్ఞానామృతం లభిస్తుంది. శ్రద్ధ, భక్తీ, సంయమం -- ఈ 
మూడింటితో జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అశ్రద్ధ, అవజ్ఞ సంశయం ఈ 
మూడు జ్ఞానానికి గర్భశత్రువులు. అస్తమానం అనుమానించే క్టద్రజీవికి 
ఇహలోకం, పరలోకం -- రెండూ దూరమే. సమత్వమనే యోగంలో 
సకల కర్మలను సన్న్యసించి, జ్ఞానమనే ఖడ్గంతో సందేహాలను ఛేదించి, 
ఆత్మతత్త్వాన్ని ఆవగాహన చేసుకున్నవానికి కర్మబంధం ఉండదు. 


“కాబట్టి అన్నిసందేహాలను మాని, జానంతో అజ్ఞానాన్ని పారద్రోలి 
లు యా Ca 
యోగాన్ని సాధించు. యుద్దాన్ని సాగించు” -- అని గీతాచార్యుడు తన 
జ్ఞానామృతంతో పారుణీ జానలోకానికి తీసుకవెళ్ళుతాడు. కాని, వెంటనే 
Co Cla] Co 
యుద్దం చెయ్యవలసిందే -- అని జ్ఞాపకం చేస్తాడు. 
యణ ఖు శాం 


దీనితో అర్జునుడు అడిగిన ప్రశ్ననే మరికొంత సూటిగా అణకువతో 
అడుగుతాడు. కర్మసన్న్యాసమని కొంతసేపు, కర్మయోగమని కొంతసేపు 
చెప్పన్నావు. ఈ రెంటిలో ఏది మంచిదో నికరంగా తేల్చి చెప్పు” అంటాడు. 
అడిగినదే అడిగేందుకు అర్జునుడికి విసుగు లేదు. చెప్పిందే చెప్పేందుకు 
కృష్ణునికీ చిరాకు లేదు. కాని, ఎన్నిసార్లు చెప్పేనా ఏదో క్రొత్త మాట 
చెప్పుతున్న ప్లే ఉంటుంది. గీతామృతంలోని గేయమాధుర్య మది. 


సన్న్యాసం, కర్మయోగం రెండూ మంచివే. రెండూ శనల్యాన్ని 
ఇస్తాయి. కాని ఈ రెంటిలో ఏది మంచిదని అడిగావు కాబట్టి, కర్మ 


తెలిసీ చెయ్యాలి 67 


సన్న్యాసం కంటే, కర్మయోగమే మంచిదని ఖచ్చితంగా చెప్పవలసివచ్చింది. 
కొని, సన్నాాసాన్నిగురించి అపోహలే ఎక్కువ. రాగద్వేషాలకు దూరంగా 
ఉండి కష్ట సుఖాలను, లాభ నష్టాలను, మానావమానాలను సమానంగా 
చూడగలవాడే నిజమైన సన్న్యాసి. నిత్య సన్న్యాసి. ఈ దృష్టితో ఆలోచించి 
చూస్తే సన్నా గసికీ నిష్కామ కర్మయోగికీ భేదమే లేదు. ఎవరికీ కర్మబంధం 
లేదు. ఇద్దరూ ముక్తులే. కనీసం ముక్తికి యోగ్యులే. జ్ఞానయోగులు 
ఉపాసించే సాంఖ్యం వేరనీ, కర్మయోగులు సాధించే యోగం వేరనీ భావించే 
అల్పజ్డులకు అసలువిషయం తెలియదు. లేనిపోని భేదాలతో దేనికీ కొరగాని 
పరిస్థితికి దారితీసే వితండవాదా లివి. నిజంగా పండితులయిన యోగ్యులు 
రెంటినీ సమదృష్టితో చూస్తారు. ఇద్దరి ధ్యేయం ఒకటే, గమ్యం ఒకక. 
మార్గాలు వేరు. 


కర్మసన్నా్యాసం కష్టసాధ్యమయిన మార్గం. కర్మ యోగాన్ని అనుసరించి 
వెళ్ళితే గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చు. ఇంద్రియములను వశపరచుకొని, 
ఆత్మశక్తితో కోరికలను జయించి, నిర్మలమైన అంతఃకరణంతో అందరిలో 
తననూ, తనలో అందరినీ చూచుకొనగల కర్మయోగికి, అచిరకాలంలోనే 
కర్మబంధం తొలగిపోతుంది. ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ముక్తి 
లభిస్తుంది. ఏ పని చేస్తున్నా చేస్తున్నది తాను కాదనే భావంతో చేయటంవల్ల, 
చేసిన పనులు వాసనలు అతనికి సోకవు. "కళ్ళు చూస్తున్నాయి, చెవులు 
వింటున్నాయి, చేతులు తాకుతున్నాయి, ముక్కులు వాసన చూస్తున్నాయి, 
నోరుతింటున్నది, కాళ్ళు నడుస్తున్నాయి == ఇలా అన్ని ఇంద్రియాలూ 
వాటి పని అవి చేస్తున్నాయి గాని, నేనేం చేయటంలేదు! -- అనే 
అకర్మ భావన కర్మబంధంనుంచి ముక్తిని ప్రసాదిస్తుంది. ఏమి జరిగినా 
అది ఈశ్వ రేచ్చ అనుకోవటం, తొను చేసిన సాధనను ఈశ్వరార్పణం -- 
అని భావించటంవల్ల, తామరాకు నీటికి తడవకుండా ఉన్న ట్ల, కర్మయోగి 
కర్మతో ప్రమేయం లేకుండా వ్యవహరిస్తాడు. కేవలం ఆత్మశుద్ధికోసం 
అతను పనిచేస్తాడు. మనస్సు, వాక్కు, క్రియ -- అన్నీ వాటి పని 
ఆవి చేసుకుంటూపోతాయి. కర్మయోగి కేవలం సాక్టీభూతుడై ఉంటాడు. 
అందువల్ల అతనికి పరమశాంతి లభిస్తుంది. అతను చేసే ప్రతిపనికూడా 

6 


68 గీతామృతం 


పరమేశ్వరారాధనే. శరీరం అన్ని పనులు చేస్తున్నా మనస్సు నిర్లిప్తంగా 
నిర్విచారంగా తొమ్మిది వాకిళ్ళ మహాపురంలో విశ్రమిస్తూ ఉంటుంది. 
శారీరకంగా అత డన్నిపనులు చేస్తున్నా మానసికంగా ఏమీ చేయనే. 
స్వభావ సిద్ధంగా జరుగుతున్న పనులను నిర పేక్షభావంతో అంతరాత్మ తోపాటు 
అతనుకూడా చూస్తూఉంటాడు. పాప పుణ్యాలు, మంచి చెడ్డలు -- ఇవన్నీ 
ఆత్మకు సంబంధించినవి కావు. మనస్సే వీటికి కారణం. బంధ మోక్షాలకు 
కూడా మనస్సే కారణం. కాబట్టి, మనస్సును ఆత్మలో లీనంచేసి కర్మల 
నాచరించినా, సన్న్యసించినా అత డాత్మయోగి అవుతాడు. 


ఆత్మయోగికి జ్ఞానం, కర్మ పరస్పర సహకారిగా తోస్తాయి. 
జ్ఞానోదయంచేత అజ్ఞానం నశిస్తుంది. చీకటి పోగానే వెలుతురు 
వచ్చి సూర్యోదయం అయినట్టు, అజ్ఞానం నశించగానే జ్ఞానం (ప్రకా ' 
శిస్తుంది. కర్మయోగికూడా జ్ఞానం వల్లనే ముక్తి పొందుతాడు. 
కాని, _కర్మసన్న్యాసికంటె కర్మయోగికి జ్ఞానోదయం సులభంగా 
అవుతుంది. తత్త్వబుద్ధితో తాదాత్మ్యభావంతో తన్మయుడై చేసిన 
పనులు అతనికి జన్మరాహిత్యొన్ని సహజంగా చేకూర్చుతాయి. ఆత్మ 
జ్ఞానానికి ఏర్పడే సమభావం కర్మయోగికికూడా ఆచరణపూర్వకంగా సిద్ధి- 
స్తుంది. పండితులు, చండాలురు, ఆవులు, ఏనుగులు, కుక్కలు -- అన్నీ 
అతని దృష్టికి సమానమే. అందరిలో పరబ్రహ్మస్వరూపం అతనికి గోచరి 
స్తుంది. సమత్వం, దోషరాహిత్యం పరబ్రహ్మకు లక్షణాలు. కర్మయోగికికూడా 
ఇవి సహజగుణాలు కాబట్టి, సమబుద్ధిని సాధించిన యోగి పరబ్రహ్మతో 
సమైక్యభావాన్ని పొందుతాడు. ఇష్టమైనవి చూచి మురిసిపోతాడు. ఇష్టం 
కానివి చూచి ఏవగించుకోడు. బ్రహ్మవేత్త పొందిన బ్రాహ్మీ స్థితిలో అతని 
మనస్సు దేనికీ చలించదు. ఏ విషయంలో పొరబడదు. బాహ్యవిషయాలలో 
అతనికి ఆనందం లేదు. అతడు పొందే ఆనందం అంతరంగంనుంచి 
ఉదయిస్తుంది. శబ్ద స్పర్శ రూప రస గంధాలతో ఇంద్రియసంపర్కంవల్ల 
లభించే ఆనందం క్షణికం. దుఃఖమే దానికి పర్యవసానం, మొదలు, తుద 
కలిగిన సుఖ మేదయినా సరే, దుఖానికే దారితీస్తుంది. అనాది, అనంతమైన 
శాశ్వతసుఖమే చిరంతనానందాన్ని (ప్రసాదించగలుగుతుంది. 


తెలిసీ చెయ్యాలి 69 


కాని, ఇంద్రియజన్యసుఖం ఎంత క్షణభంగురమైనా, మనసు దానివైపే 
మాటిమాటికి వెళ్ళుతుంది. దానిని మరల్చటం చాల కష్టం. కాని, ఆలా 
మరల్చగలిగినవాడికే నిజమైన సుఖం లభిస్తుంది. బహిర్ముఖమైన దృష్టి 
అంతర్ముఖమైతేనేకాని లోపలి వెలుగు కనిపించదు. లోపలి వెలుగు. చూచి 
లోపలి ఆనందాన్ని చవిచూచిన తర్వాత అంతటా (బ్రహ్మ పదార్థమే గోచరి 
స్తుంది. బ్రహ్మ కానిది ప్రపంచంలో ఏదీ కనిపించదు. అంతటా పరబ్రహ్మ 
స్వరూపాన్ని సాక్షాత్కరించుకొని, తానుకూడా బ్రహ్మననే భావాన్ని అనుభవ 
సిద్ధంగా అవగాహన చేసికొనటమే (బహ్మనిర్వాణం. సకల చరాచరసృష్టిని 
సమభావంతో చూడగలిగిన బుషులకే యీ బ్రాహ్మీ స్థితి లభిస్తుంది. పాప 
బుద్ధి, టాం పూర్తిగా నశించిన కర్మయోగులకుకూడా ఈ బ్రాహ్మీ స్థితి 
సిద్ధిస్తుి. జ్ఞానులు అంతస్పాధనతో దీనిని సాధిస్తే, కర్మ యోగులు నిత్య 
కర్మొనుష్టానంలో నెమ్మదిగా ఈ పదవిని పొందుతారు. కామక్రోధాదులకు 
గురికాని కర్మయోగులు, ప్రాణాయామ పరాయణులైన బ్రహ్మర్షులు ఒకే 
లక్ష్యాన్ని చేరుకుంటారు. అదే బ్రహ్మనిర్వాణం, పరమశాంతి, నిశ్శేయసం. 


ఫలాపేక్ష లేకుండా చేయవలసిన పనులను చేసే కర్మయోగికీ, సన్న్యా- 
9 అ అబు 
సికీ భేదమే లేదు. కేవలం కర్మసన్న్యాసంవల్ల జ్ఞానం లభించదు. కర్మ 
సన్న్యాసంకం కే కర్మఫలసన్నా్యాసం గొప్పది. సంకల్పరా హిత్యం రెంటికీ 
సామాన్య లక్షణం. సంకల్పరా హిత్యం లేకుండా ఫలా పేక్షను వదలటం 

అల 9 ల్‌. 

సాధ్యంకాదు. సాంఖ్యయోగి సంకల్పరా హిత్యంతో మొదలు పెట్టి నిర్వికల్ప 
సమాధిని పొందుతాడు. కర్మయోగి కూడా సంకల్పరా హిత్యంతోనే ఆరం 
భించి, అందరి లోనున్న ఆత్మతత్త్వాన్ని చూచి దానిలో లీనమైపోతాడు. 
యోగమార్గంలో ప్రవేశించేవరకే జ్ఞానానికీ, కర్మకూ వ్యత్యాసం కనిపిస్తుంది. 
యోగ స్థితిని అధిరో హించిన తర్వాత ఇద్దరూ యోగారూఢులే. యోగ 
మనేది ఇద్దరికీ కావలసిన మార్గం. జ్ఞానయుక్తమైన కర్మ సాధించగల 
యోగం సర్యోత్క ఎప్రమైనది. యోగారూఢుడైన తర్వాత కర్మయోగికికూడా 
కర్మలతో ప్రయోజనం లేదు. కర్మల స్థానంలో శమదమాది సాధన సంపత్తి 
ప్రవేశిస్తుంది. అప్పుడు జ్ఞానివలె అతనుకూడా సర్వ సంకల్ప సన్న్యాసాన్ని 
అవలంబిస్తాడు. ఆత్మబలంతోనే అతనికీ ఉన్నళ స్థితి లభిస్తుంది. ఈ 


70 గీతామృతం 


యోగాన్ని ఆత్మసంయమయోగ మనవచ్చు. తనను తాను అదుపులో 
పెట్టుకున్నందువల్లనే తాను యోగారూఢుడు అవుతాడు. యోగస్థాయిని 
అందుకుంటాడు. దీనికి ఇతరు లెవ్వరూ సాయం చేయలేరు. దారి 
చూపగలరు. కాని ఆ దారిలో పురోగమించవలసినది తానే. తనకు తానే 
చేయూత నిచ్చుకోవాలి. తనకు తానే మిత్రుడు. తనకు తానే శత్రువు. 
తనకు తానే గురువు. తన సంగతి తానే చూచుకోవాలి. రాగద్వేషాలు, 
కోపతాపాలు, విషయ వాసనలు -- అన్నీ శాంతించిన తర్వాత భూతాత్మ 
పూతాత్మగా మారి, పరమాత్మస్వరూపాన్ని (ప్రత్యక్షంగా ప్రపంచమంతటా 
చూడగలుగుతుంది. అప్పుడు గీతోష్ణాలు, సుఖదుఃఖాలు అతణ్ణి బాధించవు. 
తిట్టినా కొట్టినా అతడు చలించడు. తనలోని తెలివికి, తనదైన వెలుగుకు 
అతను లోలోపల మురిసీకొని పోతుంటాడు. మట్టి పెళ్ళకూ, మణీ కాంచన 
హారాలకూ అతని దృష్టిలో భేద ముండదు. అతనికి స్నేహితులు లేరు. 
విరోధులు లేరు. బంధువులు లేరు. పరాయివాళ్లు లేరు. మంచివాళ్ళు 
లేరు. చెడ్డవాళ్ళు లేరు. అతని దృష్టికి అందరూ సమానులే. 


ఈ సమదృష్టి యోగసాధనవల్లకూడా లభిస్తుంది. నిష్కామకర్మ 
యోగంవల్లకూడా సాధ్యమవుతుంది. కర్మయోగికూడా కొంత వికాసాన్ని 
పొందిన తర్వాత యోగసాధన చెయ్యవచ్చు. అందువల్ల గమ్యస్థానం త్వరగా 
చేరవచ్చు. యోగసాధనకు ఏకాంతస్థలం అనుకూలంగా ఉంటుంది. ఏకాంత 
మంటే కేవలం ఒంటరితనం కాదు. శరీరం పదిమంది మధ్యలో ఉన్నా, 
మనస్సు ఏకాంతాన్ని అనుభవించవచ్చు. అలాగే నిర్ణనప్రదేశంలో ఉండికూడా 
మనస్సులో రకరకాల చీకులూ, చిరాకులూ ప్రవేశించి, అంతరంగం కీకార 
ణ్యృంగా తయారవచ్చు. కాబట్టి శారీరికంగానే కాక, మానసికంగాకూడా 
యోగసాధనకు ఏకాంతం అవసరం. అలాంటి ఏకాంతంలో నివసించే యోగి, 
మనస్సును విషయవాసనలనుండి మరల్చి, ఆత్మలో లీనం చేసుకోగలుగు 
తాడు. పరిశుభమైన పరిసరాలుకూడా యోగసాధనకు సహకరిస్తాయి. 
సుఖమైన ఆసనం, నిలకడగా ప్రశాంతంగా కూర్చొనగలిగే పద్ధతిని అలవర 
చుకోవాలి. పద్మాసనం అన్నింటికి అనుకూలమైన అసనం, అంత ఎత్తున 
కాకుండా, మరీ (క్రింద కాకుండా దర్భాసనం, దానిమీద జింకచర్మం, 


తెలిసి చెయ్యాలి 71 


దానిమీద సన్నని వస్త్రం సర్వసామాన్యంగా వాడగలిగిన ఆసనం. మంచి 
స్థలంలో, మంచి మనసుతో, మంచి మంచి ఆలోచనలతో ఆత్మశుద్ధికి ప్రయ 
త్నించాలి. ఏకాగ్రత కుది రేందుకు ఇంద్రియనిగ్రహం, చిత్తవృత్తి నిరోధం 
అనసరం. నడుమునుండి మెడవరకు ఉండే మధ్యభాగం, శిరస్సు, మెడ 
ఒకేవరుసలో ఉండేట్టు నిలకడగా కూర్చుని, అటూ ఇటూ చూడకుండా, తన 
ముక్కు (ఇతరుల ముక్కు కాదు)చివరిభాగాన్ని తదేకదృష్టితో చూస్తూ, 
బ్రహ్మభావాన్ని ధ్యానిస్తూ ఉంటే, క్రమంగా మనస్సు నిలబడుతుంది. నిగ్రహం 
కుదురుతుంది. సరమ నిర్వాణం, శాశ్వత శాంతి చేకూరుతుంది. 


ఇలా యోగసాధన చేసేవాళ్ళు ఎక్కువగా తినకూడదు. అసలు 
తినకుండాకూడా ఉండకూడదు. ఎక్కువగా నిద్రపోకూడదు. పూర్తిగా 
మేల్కొని జాగరణకూడా చెయ్యకూడదు. మితంగా భుజించి, మితంగా 
నిదురించి, మితంగా మాట్లాడేవాళ్ళ కే యోగం సాధ్య మవుతుంది. ఇలా 
క్రమంగా యోగసాధనలవల్ల మనస్సు స్వాధీనమై ఆత్మలో లీనమైనపుడు, 
ఎప్పటివలె చలించదు. గాలి వీచనిచోట దీపం నిలబడినట్టు, విషయవాసనలు 
(పవేశించని చోట మనస్సు స్థిరంగా నిలబడుతుంది. ఆత్మతో కూడిన 
మనస్సు ఆత్మానందాన్ని అనుభవించి, తనలో తాను తన్మయమైపోతుంది. 
బాహ్యసుఖాల వైపు మరలదు. అంతకు మించిన సుఖం లేదని పిస్తుంది. 
ఇంతవరకు ఎంత మోసపొయ్యామో! అని అంతరాత్మతో తన ఆవేదనను 
విన్నవించుకుంటుంది. ఆ తర్వాత ఎంత దుఃఖం వచ్చినా మనస్సు 
చలించదు. ' పరమసుఖం లభించిన తర్వాత ఏ విధమైన దుఃఖానికీ చోటు 
లేదు. 


ఈ యోగసాధన అందరికీ సాధ్యం కాదు. నిశ్చలమైన నిష్టతో విసుగు 
విరామం లేకుండా సాధించాలి. అన్ని సంకల్పాలను, అన్ని రకాల కోరికలను 
పూర్తిగా పరిత్యజించాలి. ఓపికతో, నిర్మలమైన మనోబలంతో క్రమంగా 
సాధన చేస్తే సాధ్యంకానిది లేదు. మనస్సు ఎక్కడికి వెళ్ళుతుందో గమ 
నించి, అక్కడినుంచి దాన్ని మరల్చేందుకు ముందుముందు ప్రయత్నించాలి. 
క్రమంగా మనస్సులోని వికారాలు తగ్గి ప్రశాంతమైన మనఃస్థితి ఏర్పడుతుంది. 


72 గీతామృతం 


మనస్సులోని కాలుష్యమంతా నశించాలి. నిర్మలమైన మనస్సు ఆత్మలో 
సులభంగా కలిసిపోతుంది. బ్రహ్మ పదార్దం నిర్మలం కాబట్టి, నిర్మలమైన 
మనస్సునే బ్రహ్మతత్త్వం అంగీకరిస్తుంది. ఇలా సాధన చేయగా చేయగా, 
ఏదో ఒక క్షణంలో బ్రహ్మసంస్పర్శ అనుభవంలోకి వస్తుంది. బ్రహ్మానందం 
లభిస్తుంది. ఆ స్థితిలో ఎక్కడ చూచినా బ్రహ్మపదార్థమే కనిపిస్తుంది. అంద 
రిలో పరమాత్మనూ, పరమాత్మలో అందరినీ చూడగలిగినవాడే నిజమైన 
ద్రష్ట. అతనికి పరమాత్మ సర్వస్వం. పరమాత్మకు అతను సర్వస్వం. అందరిలో 
శ రి జ అం న wa 
ఏకాత్మకంగా వ్యాపించియున్న పరమాత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్న 
ప్పుడే కర్మయోగికి కావలసిన సమదృష్టికూడా లభిస్తుంది. యోగదృష్టితో 
చూస్తే ప్రపంచముంతా పరమాత్మ స్వరూపమే. 


ఇంతవరకు మౌనంగా గీతామృతాన్ని ఆస్వాదిస్తున్న అర్జునుడికి ఇక్కడ 
నురో సందేహం వచ్చింది. కర్మయోగంగానీ, జ్ఞానయోగంగానీ రెండూ 
ఆత్మయోగానికి రెండు రూపాలే -- అని అతనికి తెలిసింది. రెంటికికూడా 
ఆత్మసంయమ మనేది మూలమనీ, మనస్సును తన అధీనంలో పెట్టుకొన- 
నిదే, ఏ యోగంకూడా సాధ్యం కాదనే విషయంకూడా అతనికి రూఢిగా 
తెలిసిపోయింది. కాని మనసు చాల చంచలమైనది. విచ్చలవిడిగా వీచే 
గాలిని ఉచ్చుముడి చేసి పట్టుకోవడం సాధ్యమా? అనే అనుమానం అతనికి 
వేసింది. మనస్సు నిలిస్తేకాని సామ్యయోగం సాధ్యం కాదు. కష్ట 
సుఖాలను సమానంగా చూడాలి. ఉన్నవాళ్ళకోసం, పోయినవాళ్ళకోసం 
బాధపడకూడదు. రాగద్వేషాలు మానెయ్యాలి. కోపం రాకూడదు. 
తలపెట్టిన పని నెరవేరినా, నెరవేరకపోయినా పట్టించుకోగూడదు. కాని, 
చేయవలసినపని చేసితీరాలి, తెలిసి చెయ్యాలి. ఇదీ. ఆత్మయోగానికి 
(లేక సామ్యయోగానికి) సారం. చెప్పటం సులభమే కాని, చెయ్యటం 
సాధ్యమా? మనస్సును విషయవాసనలనుండి మరల్చటం అంత తేలిక కాదు. 
మనస్సే మనం చెప్పినమాట విననప్పుడు, మరి మనం సాధించే యోగ 
మేముంది? ఇలాంటి సందేహాలే అర్జునుడు కృష్ణునితో చెప్తాడు. ఇందులో 
ప్రశ్న లేదు. ఆలోచనమాత్రం కనిపిస్తుంది. అర్జును డడిగే ప్రశ్నల్లో క్రమంగా 
మార్పు కనిపిస్తుంది. విషాదయోగం( మొదటి అధ్యాయం)లో పిచ్చి వాగుడు 


తెలిసీ చెయ్యాలి 73 


వాగిన పార్టుడు, సాంఖ్యయోగం( రెండవ అధ్యాయం)చివర _ స్టితప్రజ్ఞుని 

mp క రు జా 
స్థితిగతులు కనుక్కునే స్థితికి వస్తాడు. కర్మయోగంలో పని చెయ్యాలా? 
చేయనక్కరలేదా? అనే మీమాంసలోకి దిగుతాడు. నాల్గవ అధ్యాయం 
(జ్ఞానయోగం) లో ఈ వేదాంతం చెప్పే వ్యక్తి మనకు తెలిసిన కన్నయ్యా? 
లేక అందరిని కన్న బహ్మయ్యా? అని ఆలోచిస్తాడు. అయిదవ అధ్యాయం 
(కర్మసన్నా సయోగం)లో కర్మసన్న్యాసం, కర్మయోగం -- ఈ రెంటిలో ఏది 
మంచిది అని ఆరాతీస్తాడు. ఆరవ అధ్యాయం (ధ్యానయోగం)లోకి వచ్చేసరికి 
నోరుతెరుచుకొని వింటూ ఉంటాడు. మధ్యలో మనస్సు నిలబెట్టుకొనటం 
ఎలా -- అని ఆలోచిస్తూ తన ఆలోచనలను గీతాచార్యునికి చెప్పుకుంటాడు. 
సమాధానం అడిగినా అడగకపోయినా గీతాచార్యుడు వెంటనే బదులు 
చెప్పాడు. 


“నిజమే, మనస్సు ఒక రాగాన నిలబడదు. కాని, అభ్యాస వైరాగ్యాలతో 
ఒక నాటికి తప్పక స్వాధీనమవుతుంది. విసుగు విరామం లేకుండా 
సాధించాలి. క్షణభంగురమైన భోగలాలసలో ఏమీ సారం లేదనే విషయం 
సాధ్యమైనంత త్వరలో గమనించాలి. కాని “మనసు నిల్ప శక్తి లేకపోతే” 
మంత్ర తంత్రాలు, జప తపొలు, యజ్ఞ యాగాలు సాంఖ్య యోగాలు -- 
అన్నీ నిరర్ధకమైపోతాయి. సంయమం కలవాడే యోగానికి అర్హుడు. లేనివాడు 
పనికిరాడని కృష్ణుడు చెప్తాడు. ఒక వేళ జీవితమంతా యోగసాధన చేసి 
చివరిదశలో మనస్సు చలిస్తే, ఈ చేసిందంతా వ్యర్థమేనా? అని మరో 
సందేహం అర్జునుని మనస్సులో ఉదయిస్తుంది. సంశయాలు సంయమానికి 
అడ్డు వస్తాయని ఇంతకుముందు కృష్ణుడు చెప్పాడు. కాని, సందేహాలు 
రాకుండా ఉండాలంటే, ఉన్నసందేహాలను వెంటవెంటనే తీర్చుకుంటే, 
కొత్తసందేహాలు రాకుండా చూచుకోవచ్చు. కాబట్టి యోగ్రష్టుని స్థితి 
ఏమవుతుంది! మధ్యలో సాధన చెడిపోతే అంతటితో ఇహానికీ, పరానికీ 
రెంటికి చెడ్డ రేవడ ఆయిపోతాడా? -- అని అర్జునుని సందేహం. దీనికి 
వెంటనే సమాధానం చెప్తాడు -- యోగీశ్వరుడు: “అలా కాదు. చేసిన 
సాధన ఏ మాతం వ్యర్థం కాదు. ఇది కల్యాణ మార్గం. 'కల్య' అంట 
ఉదయం, రేపు. నిత్యం ఉదయించే ప్రాణశక్తి కల్యాణి. ఎప్పటి కప్పుడు 


74 గీతామృతం 


నిత్యనూతనంగా కనిపించే పరమపద సాధన ఎంతవరకు చేస్తే అంతవరకు 
ఫలితం దక్కుతుంది. మధ్యలో శరీరం నశించినా, ఈ జన్మలో చేసిన 
సాధన మరుజన్మలో వెంటనే వస్తుంది. పూర్వసాధనాబలంతో ముందుకంటు 
తొందరగా స్థిరంగా యోగసాధన చేసేందుకు అవకాశం లభిస్తుంది. సగం 
మిగిలిన సాధనతో పోతే, శ్రీమంతుడైన పవిత్రుని గర్భంలో జన్మించటం 
జరుగుతుంది. స్వల్పసాధనమాత్రం మిగిలితే, యోగి కడుపున జన్మించే 
అవకాశం లభిస్తుంది. ఆ మిగిలిన కొద్దిపాటి సాధనను త్వరగా ముగిం 
చుకొని పరమాత్మ సాయుజ్యాన్ని పొందవచ్చు. ఇలాంటి జన్మ అంతకు 
ముందు చేసిన సాధనాబలంవల్లనే లభిస్తుంది. తొలి జన్మలో సాధించిన, 
సంపాదించిన బుద్ధిబలం, ఆత్మబలంకూడా ఈ జన్మలో లెక్కప్రకారం 
ఒక్కపిసరు తక్కువలేకుండా కూడుకొని వస్తుంది. తీసివేత లేకపోతే, 
కూడిక గుణకారి అవుతుంది. గుణ విభజన లేకుండా గుణాతీతుని భజిస్తే, 
భోగం యోగంగా మారుతుంది. మాటలు మంత్రాలుగా మారి, మాటల 
కందని మహామహుని మహనీయ స్థితిలో ఐక్యం కావటం సాధ్యమవుతుంది. 
కాని ఇది ఒక్కజన్మలో సాధించగలిగినది కాదు. అనేక జన్మ సం సిద్దతవల్ల 
పరమగతి ప్రాప్తిస్తుంది. 


అందువల్ల తపస్సంపన్నులకం టే, జ్ఞానయోగులకం ఓ, కర్మయోగుల 
కంటే కూడా ఆత్మయోగి, ఆత్మసంయమయోగి ఉత్తముడు. కాబట్టి ఈ 
యోగాన్ని శద్దాభక్తులతో, సంయమంతో, శాంతచిత్తంతో, సమబుద్ధితో, సర్వే- 
శ్య్వరభావనతో సాధించాలి. అలా ఆత్మయోగాన్ని సాధించిన యోగి, నాకు 
నచ్చిన పరమయోగి. ఆత్మయోగాన్ని మించిన యోగం లేదు. 


ఇక మళ్ళీ అర్జునునిమనస్సులో సందేహాలు ఉదయించలేదు. ఏడవ 
అధ్యాయం (జ్ఞానవిజ్ఞానయోగం) పూర్తిగా భగవద్వాక్యం. ప్రశ్నలేని ప్రత్యు 
త్తరం. తిరుగులేని సమాధానం. తిరిగి సందేహాలు రాకుండా పరమా 
త్మస్వరూపాన్ని సమగ్రంగా తెలుసుకునేందుకు జ్ఞానం, విజ్ఞానం రెంటినీ 
పరమాత్మ ఇష్టుడైన అర్జునునికి ప్రసాదిస్తాడు. ఇది కోరని వరం. ప్రయ 
త్నించినా లభించని పరమ పదం. దీనికోసం 'ప్రయత్నించగల అధికారం 


తెలిసి చెయ్యాలి 75 


గలవాళ్ళే చాల కొద్దిమంది. వెయ్యి కొకరుంటారు. ఆలా ప్రయత్నించిన 
సిద్దుల(యోగుల)లో కూడా నూటికి కోటికి ఎవరికో కాని పరమార్ధం 
బోధపడదు. 


కనిపించేది ప్రకృతి. కన్నతండ్రి పురుషుడు. అతడే పురుషోత్తముడు, 
పరమప్పురుషుడు. కనిపించే ప్రకృతిలోకూడా రెండు భేదాలు -- స్టూలం, 
సూక్ష్మం. స్టూల ప్రకృతి, అపరా ప్రకృతి. భూమి, జలం, అగ్ని, వాయువు, 
ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం -- ఈ ఎనిమిది అపరా ప్రకృతికి 
చెందినవి. ఇది కానిది పరాప్రకృతి, పరమసూక్ష్మ మైనది. పరమపురుషుని 
చెప్పుచేతల్లో పరాప్రకృతి చరాచరజగత్తును సృష్టిస్తుంది. సృష్టి చేసేది 
ప్రకృతి. అనుభవించేది పురుషుడు. ప్రకృతిసిద్ధమైన పరిణతివల్లనే ప్రాణం 
ఏర్పడుతుంది. ఆ ప్రాణాలను ధరించేందుకు 'ప్రాణికూడా ఏర్పడుతాడు. ఈ 
ప్రాణికోటికీ, ప్రాణశక్తి కీ మూలకారణుడు కల్యాణధాముడు. ఆ పరంధాముని 
మించిన పరతత్త్వం లేదు. (ప్రపంచంలోని సమస్తజీవులు కల్యాణధాముని 
మెడలోని మణిహారాలు. మనోహరమేకాక ఆత్మహరమైన యీ హారంలో 
సూత్రం విశ్వాత్మ. మణులు జీవాత్మలు. ఏ మణిని చూచినా, దానిలో 
దారముంది. ఇరుప్రక్కల దారముంది. ఆ దారమే అన్నిమణుల్లో ఉంది. 
అదే ఆహారానికి ఆధారం. 


నీటిలో రసస్వరూపంగా, సూర్యచందులలో కాంతిగా, వసుమతిలో 
కమ్మని వాసనలుగా, అగ్నిలో తేజస్సుగా, (పాణికోటిలో ప్రాణశక్తిగా, 
తపస్సు చేసేవాళ్ళలో తపస్సుగా, బుద్ధిమంతులలో బుద్ధిగా, తేజోవంతులలో 
దీప్తిగా, బలవంతులలో బలంగా, సకల భూతాలకు బీజప్రాయంగా అంతటా 
పరమాత్మ రూపంలో నేను వ్యాపించియున్నాను. కామకోధాలకు, రాగ 
ద్వేషాలకు దూరమైన పరాక్రమంలో నా అంశ ఉన్నది. ధర్మసమ్మతమైన 
కామంలో నా రూపముంది. సత్త్వ రజ స్తమోగుణాలు నానుంచే ఉదయిం- 
చాయి. కాని నే నా గుణాలకు అతీతంగా ఉన్నందువల్ల, గుణబద్దులైన 
సామాన్యజనులు నన్ను గుర్తించలేరు. నేను రచించిన మాయలో చిక్కుకొని 
దానిని దాటలేక బాధపడుతున్నారు. మాయను దాటితే ఆత్మతత్త్వం 


76 గీతామృతం 


తెలుస్తుంది. కాని సామాన్యమానవులు మాయకు లొంగి, తనలో ఉన్న 
పరమాత్మస్వరూపాన్ని గుర్తించలేక నానావస్థలు పడుతుంటారు. ఏవేవో 
కోరికలతో నానాదేవతలను ఆరాధిస్తుంటారు. 


నన్ను ఆరాధించేవాళ్ళు ముఖ్యంగా నాలుగు రకాలుగా ఉంటారు. 
ఆపదలో చిక్కుకుని భగవంతుని స్మరించే ఆపద మొక్కుల వాళ్ళు 
కొందరు. పరమార్థం తెలుసుకునేందుకు పాటుపడే జిజ్ఞాసువులు కొందరు. 
ఐహికమైన సుఖాన్ని, సంపదను, సంతతిని కోరి భగవంతునికి కైంకర్యం 
చేసే భక్తులు కొందరు. నిజమైన ఆత్మ జ్ఞానంతో జ్ఞాన విజ్ఞాన 
సర్వస్వమయిన పరమాత్మను సర్వకాల సర్వావస్థలయందు స్మరిస్తూ, తాము 
తరించి ఇతరులను తరింపజేసు జ్ఞానసంపన్నులు కొందరు. ఈ నాలుగు 
రకాల భక్తులలో జ్ఞానసంపన్నుడైన భక్తుడు నాకు చాలా ఇష్టుడు. అతని 
భక్తికి మేర లేదు. ఒకానొక ప్రయోజనంతో, కోరికతో చేయే ఆరాధన 
కాకపోవటంవల్ల ఆది నిలకడగా ఉంటుంది. మిగిలిన భక్తులుకూడా 
పుణ్యాత్ము లే, అసలు తత్త ్యచింతన లేకుండా ఉండేకంకే ఏదో ఒక 
నెపంతో అంతరాత్మను స్మరించటం మంచిది. బాధతో బొబ్బ పెట్టేవాడు, 
పరమతత్ర్త్వం తెలుసుకోవాలని పరితపించేవాడు, భోగభాగ్యాల కోసం భజన 
చేసేవాడు, అన్నీ తెలిసీ ఆరాధించేవాడు -- అందరూ ఉదారులే. కాని, 
అన్నీ తెలిసి ఆరాధించే జ్ఞాని పరమాత్మకు ఆత్మీయుడు. 


తత్త్వంతెలిసి చేసే యీ స్తితి ఒక్క జన్మలో సిద్ధించదు. ఎన్ని 
జన్మ లనుంచి సాధనచేస్తూ వస్తేనో కాని, ఈ జన్మలో జ్ఞానం లభించదు. 
అంతకు ముందు ఎంతమంది చిల్లర దేవుళ్ళకో మొక్కి ఉండాలి. ఎన్నెన్ని 
తీరయాత్రలో చేసి ఉండాలి. ఏవేవో గ్రంథాలు చదివి ఉండాలి. ఏవేవో 
సత్కర్మలు చేసి ఉండాలి. ఇలా జన్మ జన్మాంతర _ సంస్కారంచేత 
చివరిజన్మలో సహజమైన జ్ఞానం లభిస్తుంది. కాని, తెలిసి చేసినా, తెలియక 
చేసినా పుణ్యకర్మలు ఫలిస్తాయి. సకలారాధనకు సర్వేశ్వరుడే కారకుడు. ఏ 
దేవత నారాధించినా సర్వాత్మను సేవించినట్లు. ఆరాధనకు కావలసిన 
శ్రద్ధా భక్తులుకూడా సర్వేశ్వరుని అనుగ్రహంవల్లనే లభిస్తాయి. ఏ పూజలు 


తెలిసి చెయ్యాలి 77 


చేసినా వాటి ఫలితం సర్వేశ్వరుడు 'ప్రసాదించవలసిందే. అల్పబుద్ధి వల్ల 
సామాన్యులు తమతమ దేవతలను గొప్పగా, ఇతర దేవతలను కొద్దిగా 
చెప్పుకుంటారు. కాని 'దైవతం దేవతానాం చి (దేవతలకు దేవుడైన) 
ఆదిదేవుడే అందరికీ ఆరాధ్యుడు. అవ్యక్త స్వరూపుడైన పరమాత్మకు ఏదో 
ఒక రూపం కల్పించి, సగుణారాధకులు సేవిస్తారు. సాకారంగా సేవించినా, 
నిరాకారంగా భావించినా పరమాత్మే సకలారాధన చెందుతుంది. తనలో 
నున్న దివ్యత్వం తనకు గోచరిస్తే అన్ని ఆరాధనలకు ప్రయోజనం ఒకటే 
అనే విషయం బాగా బోధపడుతుంది. 


తెలియక చేసే పని మాయ, తెలిసిచేసే పని యోగం. యోగేశ్వరుని 
యోగమాయవలన వ్యక్తికి తనవ్యక్తిత్వం తెలియదు. అవ్యక్త స్వరూపుడైన 
పరమాత్మనుకూడా తనలాంటి వ్యక్తిలాగానే భావించి ఆ రూపంలోనే సేవిం- 
చేందుకు ప్రయత్నిస్తాడు. కాని పరమాత్మ త్రిగుణాతీతుడు. త్రికాలాతీతుడు. 
భూత భవిష్యద్‌ వర్తమానాలు అతని చెప్పుచేతల్లో నడుస్తాయి. కాని యీ 
దేశకాలాలకు బద్దులైన సామాన్యజీవులకు లోకాతీత, గుణాతీత, కాలాతీత 
మైన యీ స్వరూపం సులభంగా బోధపడదు. స్వ స్వరూపానుసంధానమే 
దీనికి ఏకైకమార్గం. తానెవరు? తాను చేయవలసిన పని యేమి? ఎందుకు 
చెయ్యాలి? ఏ భావంతో చెయ్యాలి? మాటిమాటికి ఈ పుట్టటం, గిట్టటం 
ఎందుకు జరుగుతున్నది? పాప పుణ్యాలు, కష్ట సుఖాలు, లాభ నష్టాలు 
వీటిని అధిగమించి శాశ్వతసుఖాన్ని పొందే మార్గమేదయినా ఉందా? 
అని తత్త్వచింతన చేసి, పరతత్త్వాన్ని బోధపరచుకొని, తనకర్తవ్యం తాను 
నెరవేర్చే కర్మయోగికి, ఆత్మ యందలి పరమాత్మతత్త్వం తెలుస్తుంది. 


జీవితమంతా యీ అధ్యాత్మచింతనకు వినియోగించి, అసంఖ్య జీవ 
రాశిలో నిండియున్న పరబహ్మ స్వరూపాన్ని అధిభూతంగా, అధిదైవంగా, 
అధియజ్ఞంగా అతడు గుర్తించగలుగుతాడు. నరునిలో, నారాయణునిలో, 
నరనారాయణ సంవాదంలో, ఏకాత్మ (ప్రత్యయసారంగా వ్యాపించిన పర 
తత్త్వం నరనరాలలో జ్లీర్ణించిపోయిన పరమయోగికి చరమదశలో కూడా 
నారాయణతత్త్వ్యమే గోచరిస్తుంది. యోగసాధనలో ఆరితేరిన ఆత్మయోగికి, 


78 గీతామృతం 


మరణం దారుణమైన సంఘటన కాదు. అదికూడా ఒక (పయాణంలాంటిది. 
అంతవరకు ప్రాణం, శరీరంతోపాటు (ప్రయాణం చేసింది. ఇప్పుడు శరీరాన్ని 
వదలి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నది. సామాన్యంగా తనవెంట వచ్చే 
శరీరంమీద మమకారం పోయినతర్యాత, ఒంటరిగా ప్రయాణం చేసేందుకు 
(ప్రాణాయామ పరాయణుడయిన పరమయోగికి బాధ వెయ్యదు. మనం 
చేసే ప్రతిప్రయాణానికీ ఏదో ప్రయోజనం ఉంటుంది. అలాగే ప్రాణం 
చేసే యీ ప్రయాణానికికూడా ఏదో గొప్ప ప్రయోజనం ఉండాలి. ఆ 
(ప్రయోజనం సిద్దించేందుకు శరీరం పనికి రాదు. దీనివల్ల సాధించవలసిన 
ప్రయోజనం సిద్ధించింది. ఇక దానితో ప్రమేయం లేదు. ఒంటరిగా వెళ్ళి 
తన నిజస్వరూపాన్ని చూచుకొనాలి. దానికి శరీరం అంతరాయం. 


ఈ జ్ఞానం అవసానకాలంలో ఎంతటి తపస్సంపన్నులకోగాని లభించదు 
మరణకాలంలో ఏవేవో గుర్తుకు వస్తాయి. కాని, తన నిజరూపం స్ఫురించదు 
దీనికి జీవితమంతా సాధన చెయ్యాలి, చేయవలసిన పనులను చేయవలసిన 
పద్దతిలో తెలిసి చేస్తూ వచ్చిన కర్మయోగికే ఈ నిలకడ, మెలకువ సాధ్యం 


చతుర్భాఒధ్యాయః 
జానయోగః 
<a 
శ్రీ భగవానువాచా 


ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్‌, 
వివస్వా న్మనవే ప్రాహ మను రిక్షాకవే2బ్రవీత్‌. 


ఏవం పరమ్సరాప్రాప్త మిమం రాజర్షయో విదుః, 
స కాలేనేహ మహతా యోగో నష్ట పరన్తప! 


స ఏవాయం మయా తేఒద్య యోగః ప్రోక్షః పురాతనః, 
భక్తోసి మే సభాచేతి రహస్యం హ్యేత దుత్తమమ్‌. 


అరున డఉవాచః 
వా 


అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః, 
కథ మేత ద్విజానీయాం త్వమాదొ ప్రోక్తవానితి. 


ఢీ భగవానువావః 


బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున! 
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత పరన్తప! 
రా 


అజో౭_ పి సన్నవ్యయాత్మా భూతానా మిోశ్యరో౭. పీ సక, 
ప్రకృతిం స్వామధిష్యాయ సంభవా మ్యాత్మ మాయయా. 


యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత! 
అభ్యుత్తాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌. 


(అ 


6 


80 


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్క ఎతామ్‌, 
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 


జన్మ కర్మ చ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః 
త్యక్త్వా దేహం పునర్హన్మ నైతి మా మేతి సోఒర్జున! 


వీతరాగ భయ క్రోధా మన్మయా మా ముపాఢ్రితాః, 
బహవో జ్ఞాన తపసా పూతా మద్భావ మాగతాః, 


యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహమ్‌, 
మమ వర్హ్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః. 


కాంక్షన్తః కర్మణాం సిద్దిం యజన్త ఇహ దేవతాః, 
అ 9 5 చి 
క్షిప్రం హి మానుషే లోకే సిద్ది ర్భవతి కర్మజా, 


చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః, 
తస్య కర్తారమపి మాం విద్ద్యకర్తార మవ్యయమ్‌. 


న మాం కర్మాణి లివ్పన్తి న మే కర్మఫలే స్పృహా, 
ఇతి మాం యోఒభిజానాతి కర్మభిర్నస బధ్యతే. 


ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వెరపి ముముక్టుభిః, 
కురు కర్మెవ తస్మాత్త్యం పూర్వెః పూర్వతరం కృతమ్‌. 


కిం కర్మ కి మకర్మేతి కవయో౭ఒప్యత్ర మోహితాః, 


త త్తే కర్మ ప్రవక్ష్యామి యద్‌ జ్ఞాత మోక్ష్య స౬శుభాత్‌. 


కర్మణోహ్యసి బోద్దవ్యం బోద్దవ్యం చ వికర్మణః, 
అకర్మణశ్చ బోద్దవ్యం గహనా కర్మణో గతిః, 


భగవద్గీత 


10 


1 


12 


13 


14 


16 


అధ్యా. - 4 

కర్మణ్యకర్మ యః పశ్యే దకర్మణి చ కర్మ యః, 
స బుద్దిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్‌. 
యస్య సర్వే సమారమాః కామసజ్కల్ప వర్ణితాః, 
జ్ఞానాగ్ని దగ్గకర్మాణం తమాహుః పణితం బుధా:ః. 
షా [వా యు 

త్యక్త్వా కర్మఫలాసబ్గం నిత్యతృష్తో నిరాశయః, 
కర్మణ్యభిప్రవృత్తో పి నైవ కిష్పిత్కరోతి సః 
నిరాశీ ర్యతచిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః, 
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిర్చిషమ్‌. 
యదృచ్చా లాభ సన్తుష్టో ద్వన్హ్వాతీతో విమత్సరః, 
సమ స్పిద్దావ సిడ్దౌ చ కృత్వా౭పి న నిబధ్యతే. 
గతసజ్గస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః, 

యజ్ఞా యాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. 


బ్రహ్మార్పణం బ్రహ్మహవి ర్పృహ్మాగ్నా బ్రహ్మణా హుతమ్‌, 


బ్రహ్మెవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధినా. 

దైవ మేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే, 
బ్రహ్మాగ్నా వపరే యజ్ఞం యజ్ఞే వైవోపజుహ్వతి. 
శ్రోత్రాదీ నీన్ది యా ణ్యన్యే సంయమాన్నిషు జుహ్వాతి, 
శబ్దాదీ న్విషయానన్యే ఇన్హియాన్నిషు జుహ్వతి. 
సర్వాణీన్హియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే, 
ఆత్మసంయమ యోగాగ్నా జుహ్యతి జ్లానదీ పితే, 


81 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


82 
ద్రవ్యయజ్ఞా స్తపోయజ్ఞా యోగయజ్ఞా స్తథా౬ఒపరే, 
ప్యాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ స్పంగితవ్రతాః. 
అపానే జుహ్యతి ప్రాణం ప్రాణేఒపానం తథాపరే, 
ప్రాణాపానగతీ రుద్ద్వా ప్రాణాయామ పరాయణా: 
అపరే నియతాహారాః ప్రాణాన్సాణేషు జుహ్యతి, 
సర్వేఒ స్యేతే యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మషాః. 
యజ్ఞగిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్‌, 
నాయం లోకో౭స్త్యయజ్జస్య కుతోఒన్యః కురుసత్తమ! 
t ఆ ఆ 
ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో వ. 

స్టే చ 
కర్మజా న్విద్ధి తాన్సర్యా ఎవం జ్ఞాత్వా విమోక్ష్య టం 
(శ్రేయా న్హువ్యమయాద్యజ్ఞాత్‌ జ్ఞానయజ్ఞః పరన్తప! 
సర్వం కర్మాఖిలం పార్ట! జ్ఞానే పరిసమాస్యతే. 
తద్బొది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ్య, 

తంటా య 
ఉపదేక్ష్యన్ని తే జ్ఞానం జ్ఞానిన స్తత్త ప్రదర్శినః. 

ల జా యా హహ్‌ 

యద్‌జ్ఞాత్వా న పునర్మోహ మేవం యాస్యసి పాణ్ణవ! 
యేన భూతాన్యశేషేణ ద్రక్య స్యాత్మ న్యథో మయి. 
అపి చేదసీ పాపేభ్య స్పర్వేభ్యః పాపక్సత్తమః, 
సర్వం జ్ఞానష్లవేనైవ వృజినం సన్తరిష్యసి. 
యవెధాంసి సమివోఒగి రృస్మపాత్కురుతేఒర్హున! 
జ్ఞానాగ్ని స్పర్వకర్మాణి భస్మపాత్కురుతే తథా. 


భః 


అధ్యా. - 4 
న హి జానేన సదృశం పవిత్రం మిహ విద్యతే, 

ఇ స పన? ్ట్‌ 
తత్స్వయం యోగసం సిద్ధః కాలే నాత్మని వినతి. 

> య 
శ్రద్ధావాక్‌ లభతే జ్ఞానం తత్పర స్పంయతేన్దియః, 
జ్ఞానం లబ్బ్వా పరాం శాన్తి మచిరేణాధిగచ్చతి. 
జా ణ 
అజ్ఞ శ్వాశద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి, 
నాయం లోకో౭_స్తి న పరో న సుఖం సంశయాత్మనః. 
యోగసన్న్యస్త కర్మాణం జ్ఞానసంఛిన్న సంశయమ్‌, 
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనంజయ! 
తస్మా దజ్ఞానసంభూతం హృత్‌ స్థం జ్ఞానాసినాత్మనః, 
ఛిత్వెనం సంశయం యోగ మాతిష్టోత్తిష్ట భారత! 
ఓం తత్సదితి 
శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్స్రే 


శ్రీకృష్ణార్దునసంవాదే జానయోగో నామ 
CE] Ca 
చతుర్గో2ధ్యాయః. 


4 ౨ ౬ 


83 


38 


39 


40 


41 


42 


పషామో౭_ధ్యాయః 
కర్మసన్నా వస యోగః 
అర్జున ఉవాచ 
. సన్న్యాసం కర్మణాం కృష్ణ! పునర్యోగం చ శంససి, 
యచ్చేయ ఏతయో రేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్‌. 
అ భగవానువాచ 
సన్న్యాసః కర్మయోగశ్చ నిశ్మేయసకరావుభౌ, 
తయోస్తు కర్మసన్నా్యాసా తృర్మయోగో విశిష్యతే. 
జేయ స్స నిత్యసన్నా్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి, 
నిర్వ్యన్హోో హి మహాబాహో! సుఖం బన్ఫా తృ్రముచ్యతే. 
పొంఖ్యయోగౌ పృథ గాలాః ప్రవదన్తి న పణ్చీతాః, 
ఏకమప్యాస్థిత స్సమ్య గుభయో ర్విన్తతే ఫలమ్‌. 
యత్వాజ్ఞ్యెః ప్రాప్యతే స్థానం తద్యోగైర పీ గమ్యతే, 
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి, 
సన్నా్యసస్తు మహాబాహో! దుఃఖమాప్త మయోగతః, 
యోగయుక్తో ముని ర్భృహ్మ న చిరేణాధిగచ్చతి. ' 
యోగయుక్షో విశుద్ధాత్మా విజితాత్మా జితేస్త్రియః, 
సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపీ న లిప్యతే, 
వైవ కిషీత్కరోమోతి యుక్తో మన్యేత తత్త (విత్‌, 
పశ్యకా శృణ్వకా స్పృశకా జిఘ్టు న్నశ్న న్గచ్చకా స్వపకా శ్వసన్‌. 


అధ్యా. - 5 

అం (a ఆ ట్య ళ్ళ 9 
(పలపకా విస్ఫజః౯ గృహా న్నున్మిష న్నిమిషన్న ఎ, 
ఇన్హియా ణీన్త్రియార్డేషు వర్తన్త ఇతి ధారయకా. 


బ్రహ్మ ణ్యాధాయ కర్మాణి సజ్గం త్యక్త్వా కరోతి యః, 


లిష్యతే నస పాపేన పద్మపత్ర మివామృసా, 


కాయేన మనసా బుద్ధ్యా శేవలై రిన్దియైర పి, 
యోగినః కర్మ కుర్వన్తి సబ్గం త్యక్స్వాత్మశుద్దయే. 


యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తి మాప్నోతి వైష్టికీమ్‌, 


అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. 
సర్వకర్మాణీ మనసా సన్న కసా సుఖం వశీ, 
నవద్యారే పురే దేహీ నైవ కుర్వ న్న కారయకా. 
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః 
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే. 
నాదత్తే కస్యచిత్సాపం న చైవ సుకృతం విభుః, 
అజ్ఞానేనావృతం జానం తేన ముహ్యాన్తి జన్తవః. 
జా Ce 


జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మౌత్మనః, 
తేషా మాదిత్యవద్‌ జ్ఞానం ప్రకాశయతి తత్సరమ్‌. 


తద్భుద్దయః తదాత్మాన స్తన్నిష్థా స్తత్సరాయణాః, 
గచ్చ న్త్యపునరావృత్తిం జ్ఞాననిర్ణూత కల్మషాః. 
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని, 
శుని చైవ శ్వపాకే చ పణ్ణీతా సృమదర్శినః. 


8ర్‌ 


10 


1l 


12 


13 


14 


15 


16 


17 


18 


86 భగవర్గీత 
ఇహైవ తైర్టిత స్సర్గో యేషాం పామ్యే స్థితం మనః, 

నిర్జోషం హి సమం బ్రహ్మ తస్మా దృృహ్మణి తే స్థితాః: 19 
న ప్రహృషే త్పియం ప్రాప్య నోద్విజేత్సాప్య చా(ప్రీయమ్‌, 
స్థిరబుద్ది రసమ్మూఢో (బ్రహ్మ విద్భ్రహ్మణి స్థితః, 20 
బాహ్యస్పర్శే ప్వసక్తాత్మా విన్హత్యాత్మని యత్సుఖమ్‌, 

స బ్రహ్మ యోగయుక్తాత్మా సుఖ మక్షయ ముశ్నుతే. 21 
యేహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే, 

ఆద్యన్తవన్తః కౌన్తేయ! న తేషు రమతే బుధః. 22 
శక్నోతీ'హైవ యస్స్ఫోఢుం ప్రాకృరీర విమోక్షణాత్‌, 
కామక్రోధోద్భవం వేగం స యుక్త స్ప సుఖీ నర 23 
యోజన్తస్సుఖో౭_న్తరారామ స్తథా౭న్తర్గో్యతిరేన యః 

స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఒధిగచ్చతి. 24 
లభన్తే ([బహ్మ నిర్యాణ మృషయః క్రీణకల్మషాః, 

ఛిన్నద్వెధా యతాత్మాన స్పర్వభూత హితే రతాః. 25 
కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసామ్‌, 

అభితో బ్రహ్మనిర్యాణం వర్తతే విదితాత్మనామ్‌. 26 
స్పర్శా నత్వా బ హిర్పాహ్యాం శృక్సు శెవాన్త రే భ్రువోః 
ప్రాణాపానౌ సమౌ కృత్యా నాపాభ్యన్తరచారిణౌ, 27 
యలతేస్త్రియ మనోబుద్ది ర్ముని 'ర్మోక్షపరాయణః, 
విగతేచ్చాభయక్రోధో య స్పదా ముక్త ఏవ సః, 28 


అధ్యా. - 5 
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమ హేశ్వరమ్‌, 


సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాస్తి మృచ్చతి. 


ఓం తత్సదితి 
శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, 
శ్రీకృష్ణార్ణునసంవాదే కర్మసన్న్యాసయోగో నామ 
పష్వమోఒధ్యాయః. 


xXx ¥% 


87 


29 


షష్టోఒధ్యాయః 
ఆత్మసంయమయోగః 
శ భగవానువాచ 


అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః, 
స సన్నా నీ చ యోగీ చన నిరగ్ని ర్నచాక్రియః. 


యం సన్న్యాసమితి ప్రాహు ర్యోగం తం విద్ధి పాణ్ఞవ! 
న హ్యసన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన, 


ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మ కారణ ముచ్యతే, 
యోగారూఢస్య తస్యెవ శమః కారణ ముచ్యతే. 


యదా హి చేన్హియార్టేషు న కర్మస్వనుషజ్జతేే 
సర్వసంకల్ప సన్నా్యాసీ యోగారూఢ స్తదోచ్యతే. 


ఉద్ధరే దాత్మనాత్మానం నాత్మాన మవసాదయేత్‌, 
ఆత్మెవ హ్యాత్మనో బన్టు రాత్మెవ రిపు రాత్మనః, 


బన్ఫు రాత్మాఒఒత్మనస్తస్య యేనాత్మె వాత్మనా జితః 
అనాత్మనస్తు శత్రుత్వే వర్తే తాత్మెన శత్రువత్‌. 


జితాత్మనః ప్రశాన్తస్య పరమాత్మా సమాహితః, 
శీతోక్ష్మ సుఖ దుఃఖేషు తథా మానవమానయో:. 


జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటప్టో విజితేన్తియః, 
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాఇ్బన:. 


అధ్యా. - 6 
సుహృన్మిత్రార్యుదా సీన మధ్యస్థ ద్వేష్య బన్జుషు, 

“9 వీల గ « 
పాధుష్వ పీ చ పాెపషు సమబుద్ధి ర్విశిష్యతే. 
యోగీ యుజ్లీత సతత మాత్మానం రహసి స్థితః 
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః. 
శుచౌ దేశే ప్రతిషాప్య స్టిరమాసన మాత్మనః, 

® (c=) 

నాత్యుచ్చితం నాతినీచం చేలాజినకుశోత్తరమ్‌. 
తతైకాగ్రం మనః కృత్వా యత చిత్తేన్దియ[క్రియః, 


ఉపవిశ్యాసనే యుజాద్యోగ మాత్మ విశుద్ధయే. 


సమం కాయ శిరో గ్రీవం ధారయ న్నచలం స్థిర 


ఉగ్గ 


సం(పేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయకా. 


ప్రశాన్తాత్మా విగతభీ రృహ్మచారివ్రతే స్థితః, 


మన స్పంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్సరః. 


యుళ్టున్నేవం సదాత్మానం యోగీ నియతమానసః, 
శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థా మధిగచ్చతి. 


నాత్యశ్నతస్తు యోగోఒస్తి న వైకొన్తమనశ్నతః, 
అ బ్య ఆల (| t 
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో వైన చార్జున. 


యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, 
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా. 


యదా వినియతం చిత్త మాత్మ న్యేవా వతిష్టతే, 


నిస్పృహ స్పర్వ కామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. 


89 


10 


ln 


12 


13 


14 


15 


16 


17 


18 


90 


యథా దీపో నివాతస్టో నేజ్జతే సోపమా స్మృతా, 
యోగినో యతచిత్తస్య గ యుష్ణాతో యోగ మాత్మనః. 


యత్రోసరమతే చిత్తం నిరుద్దం యోగ్యేవయా, 
యత్ర చైవాత్మనాత్మానం వశ్యన్నాత్మని తుష్యతి. 
సుఖ మాత్యన్తికం యత్త ద్భుద్ధిగ్రాహ్యా మతీన్దియమ్‌, 
వేత్తి యత్ర న చైవాయం స్థిత శ్చృలతి తత్త వ్రతం 


యం లబ్దాా చాపరం లాభం మన్యతే నాదికం తతః, 
యస్మిన్‌ స్థి సితో న దుఃఖేన గురుణా౭. పి విచాల్యతే. 


తం విద్యా ద్దుఃఖసంయోగ వియోగం యోగసంజ్ఞితమ్‌, 


స నిశ్చయేన యోక్తవ్యో యోగో౭నిర్విణ్ణచేతపా. 
సంకల్పప్రభవా న్కామాం స్త్యక్సా సర్వా నశేషతః, 
మనస వేస్తియగ్రామం వినియమ్య సమన్తతః. 
= ౮ 

శనైశ్ళనై రుపరమే ద్బుద్ద్యా ధృతిగృహీతయా, 
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపీ చిన్త్నయేత్‌. 

C=] & గ్రే 
యతో యతో నిశ్చరతి మన శృంచల మస్ఫ్రీరమ్‌, 
తత స్తతో నియమ్యెత దాత్మన్యేవ వశం నయేత్‌. 
ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమమ్‌, 
ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూత మకల్మషమ్‌. 
యుళ్హన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః, 
సుఖేన బ్రహ్మసంస్పర్శ మత్యన్తం సుఖ మశ్చుతే. 


భగవద్గీత 


19 


20 


21 


22 


24 


26 


27 


28 


అధ్యా. - 6 
సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని, 
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. 
యో మాం పశ్యతి సర్వత సర్వం చ మయి పశ్యతి, 
తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. 
సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వ మాస్థితః, 
సర్వథా వర్తమానోఒపి స యోగీ మయి వర్తతే. 
ఆత్మాపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోజఒర్జున! 
సుఖం వా యదివా దుఃఖం స యోగీ పరమో మతః. 
అరున ఉవాచ 
వ! 

యోజఒయం యోగ స్త్వయా ప్రోక్త స్పామ్యేన మధుసూదన! 
t జ్యా 9 
ఏతస్యాహం న పశ్యామి చషలత్వా ఖ్ట్స్రితిం స్టీరామ్‌. 
చళఇులం హి మనః కృష్ణ! ప్రమాథి బలవద్దఢమ్‌, 
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్‌. 

శ్రీ భగవానువాచ 


అసంశయం మహాబాహో! మనో దుర్నిగ్రహం చలమ్‌, 
అభ్యాసేన తు కాన్తేయ! వైరాగ్యేణ చ గృహ్యతే. 


అసంయతాత్మనా యోగో దుష్బాప ఇతి మే మతిః, 


వశ్యాత్మనా తు యతతా శక్యోఒవాస్త ముపాయతః, 


అర్జున ఉవాచ 
అయతి శృుద్ధయోపేతో యోగా చ్చరితమానసః, 
(4 అబి చ «| 
అప్రాప్య యోగసం సిద్ధిం కౌం గతిం కృష్ణ! గచ్చతి. 


91 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


92 


కచ్చి న్నోభయవి భ్రష్ట శ్చిన్నాభమివ నశ్యతి, 
అప్రతిష్టో మహాబాహో! విమూడో బ్రహ్మణః పథి. 


ఏత న్నే స ష! సశేషతః 
శై సంశయం కృష. ఛేత్తు మర్ల స్యశేషతః, 


త్వదన్య స్పంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే. 


అ భోగవానువాచః 
పార్థ! నైవేహ నాముత్ర వినాశ స్తస్య విద్యతే, 
న హి కల్యాణకృ త్కశ్చి దుర్గతిం తాత! గచ్చతి. 


ప్రాష్య పుణ్యకృతాం లోకా నుషిత్యా శాశ్వతీ స్సమాః, 
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట్రోఒభిజాయతే. 


అథవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్‌, 
ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్‌. 


తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదై హికమ్‌, 
యత తే చ తతో భూయ స్పంసిర్దా కురునన్షన! 


పూర్వాభ్యా సేన తేనైవ (హియతే హ్యవశో౭._ పీ సః 
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్త తే. 
జ యి 


ప్రయత్నా ద్యతమానస్తు యోగీ సంశుద్ద కిల్చిషః 
అవేకజన్మసంసిద్ద స్తతో యాతి పరాం గతిమ్‌, 


తపస్విభ్యోఒధికో యోగీ జ్ఞానిభ్యో౭_ పీ మతోజఒధికః; 
కర్మి భ్యశ్సాధికో యోగీ తప్మాద్యోగీ భవార్జున! 


భగవద్గీత 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


అధ్యా. - 6 93 


యోగినామపి సర్వేషాం మర్గతేనాన్తరాత్మనా, 
శ్రద్ధావా నృజతే యో మాంస మే యుక్తతమో మతః 47 


ఓం తత్సదితి 
శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు (బ్రహ్మవిద్యాయాం యోగశాస్స్రే, 
శ్రీకృష్ణార్దునసంవాదే ఆత్మసంయమయోగో వామ 
షష్టోఒధ్యాయః. 


«+x ఈ 


94 
సప్త మో౭ధ్యాయః 
విజానయోగః 
Cy 
శ్రీ భగవానువాచ 
మయ్యాసక్త మనాః పార్ట! యోగం యుళ్టు న్మదాశ్రయః, 
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్య సి తచ్చ్చృణు, 


జానం తేఒహం సవిజాన మిదం వక్ష్యా మ్య శేషతః, 
హ్‌ జా లు 
యద్‌జ్ఞాత్యా నేహ భూయో౭న్యట్‌ జ్ఞాతవ్య మవశిష్యతే. 


మనుష్యాణాం. సహ(గ్రేషు కశ్చి ద్యతతి సిద్దయే, 
9 9, అ 
యతతామపి సిద్దానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః, 


భూమి రాపోఒనలో వాయుః ఖం మనో బుద్ది నేవ చ, 
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్షధా. 


అపరేయమిత స్త్వ్యన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్‌, 
జీవభూతాం మహాబాహో! యయేదం ధార్యతే జగత్‌, 


ఏతద్యోనీని భూతాని సర్వాణీ త్యుపధారయ, 
అహం కృత్స్నస్య జగతః (ప్రభవః ప్రలయ స్తథా. 


మత్తః పరతరం నాన్య త్కించిదస్తి ధనంజయ! 
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ, 


రసోఒహ మప్పు కౌన్తేయ! ప్రభా స్మి శశి సూర్యయోః, 
ప్రణవ స్పర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు, 


భగవడీత 


GS 


అధ్యా. - 7 
పుణ్యో గన్హ: పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ, 
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. 


బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్ధ! సనాతనమ్‌, 
బుడి ర్ఫుద్దిమతామ స్మి తేజ స్తేజస్వినా మహమ్‌. 
ఆ అ 


బలం బలవతాం చాహం కామరాగవివర్ణితమ్‌, 
ధర్మా విరుద్దో భూతేషు కామో౬స్మి భరతరభ! 
౧ ల 


యే చైవ సాత్త్వికా భావా రాజసా స్తామసాశ్చ యే, 
మత్త ఏవేతి తా న్విద్ధి న త్వహం తేషు తే మయి. 


త్రిభి ర్గుణమయై ర్భావై రేభి స్పర్వమిదం జగత్‌, 
మోహితం నాభిజానాతి మా మేభ్యః సర మవ్యయమ్‌. 


దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా, 
మామేవ యే ప్రపద్యన్తే మాయా మేతాం తరన్తి తే. 


న మాం దుష్క గ్రతినో మూఢా: ప్రపద్యశ్తే నరాధమాః, 
మాయయా౭.పహృతజ్ఞానాః ఆసురం భావ మా(ితాః. 


చతుర్విధా భజన్తే మాం జనా స్సుకృతినో౭_ర్జున! 
ఆరో జిజాసు రర్తారీ జానీ చ భరతర్షభ! 
షా ఇం =a ఇ 


తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తి ర్విశిష్యతే, 


పియో హి జానినో౭.తర మహం స చ మమ (పీయ: 
( Ss ట్‌ (5 


- ఉదారాస్సర్వ ఏవైతే జ్ఞానీ త్యాత్మెవ మే మతమ్స్‌ 
ఆస్టిత స్స హీ యుక్తాత్మా మామెవానుత్తమాం గతిమ్‌. 


95 


10 


శే 


12 


13 


14 


15 


16 


17 


18 


96 భగవద్గీత 
బహూనాం జన్మనా మనే జ్ఞానవా న్మాం ప్రపద్యతే, 
వాసుదేవ స్పర్వమితి స మహాత్మా సుదుర్లభః. 19 
కామై స్తై స్పై ర్హృతజ్ఞానాః ప్రపద్యవ్తేఒన్య దేవతాః, 
తం తం నియమ మాస్టాయ ప్రకృత్యా నియతా స్స్ప్వయా. 20 
యోయోయాం యాం తనుం భక్తః శ్రద్దయా౬ఒర్చితు మిచ్చతి, 
తస్య తప్యాచలాం శ్రద్దాం తా మేవ విదధామ్యహమ్‌. 21 
స తయా శ్రద్దయా యుక్త స్తప్యారాధన మోహతే, 
లభతే చ తతః కామా న్మద్చైవ విహితా న్లితా౯. 22 


అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసామ్‌, 
దేవా న్రేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపీ. 23 


అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యన్తే మా మబుద్దయః, 

పరం భావ మజానన్లో మమావ్యయ మనుత్తమమ్‌. 24 

నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృత: 

మూఢోఒయం నాభిజానాతి లోకో మా మజ మవ్యయమ్‌. 25 

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున! 

భవిష్యాణి చ భూతాని మాంతు వేద న కశ్చన. 26 
జ ఇ 5 ! 

ఇచ్చా ద్వేష సముతల్హేన ద్వన్ల్వమోహేన భారత! 

సర్వభూతాని సమ్మోహం సర్లే యాన్తి పరన్తప! 27 

యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్‌, 

తే ద్వన్వమోహనిర్ముక్తాః భజన్తే మాం దృఢవతాః. 28 


అధ్యా. - 7 97 
జరామరణ మోక్షాయ మా మాశ్రిత్య యతన్తి యే, 
తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మ చాభిలమ్‌. 29 


సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః, 
ప్రయాణకాలేఒపి చమాంతే విదు ర్యుక్తచేతసః. 30 


ఓం తత్సదితి 
శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్ట్రే 
శ్రీకృష్ణార్ణునసంవాదే విజ్ఞానయోగో నామ 
సప్త మో౭_ధ్యాయః 


జానవరి సమాసం, 
ఇ ౧ ఇచి 


xX x ఈ 


అక్షరపరబహ్మ యోగం 
రాజవిద్యారాజగుహ్య యోగం 
విభూతి యోగం 
విశ్వరూపసందర్శన యోగం 


భక్తి యోగం 


చేసి చూడాలి 


కర్మయోగం, కర్మసన్నా్యాసం, సాంఖ్యం, యోగం -- ఈ పద 
జాలంతోనే బాధపడుతున్న పార్టునికి, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం, 
అధ్యాత్మంలాంటి సాంకేతిక పదాలు వినవచ్చేసరికి ఆతని మూలాధారం 
చలిస్తుంది. ఈ మాటలు నాకు బోధపడటం లేదు. కొంచెం వివరంగా చెప్ప 
వలసిందని అతదు తన బావగారిని (బతిమాలుకుంటాదు. (ప్రాణ ప్రయాణ 
సమయంలో పరమాత్మను స్మరించటం ఎలా సాధ్యమవుతుందోకూడా 
తెలియ జెప్పవలసిందని ప్రార్థిస్తాడు. 


అనుకూలమైన మనఃస్థితికోసం ఎదురుచూస్తున్న యోగేశ్వరుదు ఈ 

ప్రశ్నలకు సమాధానంగా, తన అక్షరభారతిని ప్రారంభిస్తాడు. “కిం తద్‌ 
ఆ Pp) ఆ అబ {t p “ 

బ్రహ్మొ(బ్రహ్మ పదార్హమం టే ఏమిటి?) అనే ప్రశ్నకు ముచ్చటగా మూదు 
మాటల్లో “అక్షరం బ్రహ్మ పరమం అని సారగర్భితంగా సమాధానం చెప్పాదు. 
కరం కానిది అకరం. అలాంటి అకరభారతిలో అగ్రగణ్య మైనది ప్రణవం. 
ట్‌ ట్‌ (oy యా 
పరమపవిత్రమైన ప్రణవాక్షరమే బ్రహ్మ. ప్రణవంలాగానే (బహ్మపదార్థంకూడా 
నిత్యనూతనం, పరమ పురాతనం, అవ్యయం, అవ్యక్తం. ప్రణవంలోని నాలుగు 
మాత్రలలో -- అకార, ఉకార, మకార, మాత్రా హీన తురీయ భాగాల్లో 
చతుర్ముఖ మైన (బహ్మస్వరూపం ఉంది. ఇది అక్షర పరబ్రహ్మ లక్షణం. 


“అధ్యాత్మ తత్త్యమంకే ఏమిటి? -- అనేది అర్జును డడిగిన రెండవ 
ప్రశ్న. 'స్వభావమే అధ్యాత్మ” అంటాడు స్వామి. పరమాత్మ జీవాత్మలో 
ప్రవేశించటం స్వభావ సిద్ధమయిన సంఘటన. _అవ్యక్తమయిన పరమాత్మ, 
వ్యక్తిగతమైన ఆత్మను చేరటమే అధ్యాత్మతత్త్యం. ఆత్మకు పంచభూతాలతో 
సంబంధం లేదు. భావజగత్తుతో ప్రమేయం లేదు. సృష్టి స్థితులకు అతీతమై 
ఉంటుంది. కాని, సక్రియరూపంలో ఆత్మకు వీటన్నిటితో సంబంధ మేర్ప- 
దుతుంది. ఆత్మ శరీరాన్ని ఆశ్రయిం వినప్పుదు, శరీరంలో పంచభూతాలు 
ప్రవేశిస్తాయి. మనస్సులో అనేక భావాలు ఉదయిస్తాయి. పుట్టటం 
పెరగటం జరుగుతుంది. స్టూలశరీరంనుండి కర్మసంతతి ఉదయిస్తుంది. 


102 గీతామృతం 


వాక్కు, ఆలోచనలు, చేష్టలు అన్నీ విసర్గరూసం ధరించిన కర్మ సముచ్చయం. 
కర్మ అంటే ఏమిటి? -- అన్న మూడో ప్రశ్నకు చెప్పిన సమాధానమిది. 


'అధిభూతిమం టే ఏమిటి? -- అనేది నాలుగో ప్రశ్న. క్షర స్వభావమే 
అధిభూతం అని సమాధానం. క్షీణించే శరీరం, శరీరంలోని భాగాలు, శరీరం 
చేసే పనులు, అనుభవించే కష్టసుఖాలు -- ఇవన్నీ 'అధిభూతం' కిందికి 
వస్తాయి. ఐదో ప్రశ్నలో అధిదైవాన్ని గురించి చర్చ జరుగుతుంది. పురుషుడే 
అధిదైవం అని గీతాచార్యుని క్లుప్తమైన సమాధానం. క్షరస్వభావం గలిగిన 
దేహంలో అక్షరరూపంలో ఉన్న దేహి -- క్లేతంలో ఉన్న శ్నేతజ్ఞడే 
పురుషుడు. అతడే అధి దైవం. ఆరో ప్రశ్న అధియజ్ఞానికి సంబంధించింది. 
(నేనే అధియజ్ఞణ్ణి, యజ్ఞరూపంలో అందరి అంతఃకరణంలో నేను ప్రవేశించి 
ఉంటాను" అని కృష్ణుని సమాధానం. ఇంతవరకు ఈ ప్రశ్నోపనిషత్తు 
సక్రమంగానే జరుగుతుంది. చివరి ప్రశ్న చిక్కుప్రశ్న. చివరి దశలో మరణం 
ఆసన్నమయిన సమయంలో, పరమాత్మను ఎలా స్మరించటం? అనేది యీ 
జటిల సమస్య. దీనికి చెప్పిన సమాధానమే అక్షర పరబ్రహ్మను ప్రత్యక్షం 
చేస్తుంది. అదే అక్షరపరబ్రహ్మయోగంలోని ప్రధానవిషయం. చివరి క్షణంలో 
పరమాత్మను స్మరించటమే జరిగితే ఆత్మసాయుజ్యం తప్పక లభిస్తుంది. కాని, 
దారుణమైన మృత్యువు సమీపిస్తున్న సమయంలో నిర్భయంగా, నిష్కం- 
టకంగా, నిశ్చలంగా పరమాత్మను స్మరించటం సామాన్యులకు సాధ్యమయ్యే 
విషయం కాదు. జీవితాంతం చేసిన సాధన ఒక్క క్షణంలో ఫలిస్తుంది. 
అందువల్ల ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం వచ్చినపుడు భగవచ్చింతన చేస్తే 
చాలదు. దైవచింతన అనేది దైనందిన జీవితంలో ఒక భాగమై పోవాలి. 
నిద్రపోయేప్పుడు లేపినా లేవగానే భగవన్నామం మనస్సుకు స్ఫురించాలి. 
అందుకే నిదపట్టే సమయంలో, నిద లేచే సమయంలో భగవన్నామం ఏదో 
రూపంలో తప్పక స్మరించాలి. ఇలా అంగాంగంలో పరమాత్మ స్వరూపం 
రంగరించుకొని పోయినప్పుడే అవసానదశలో అప్రయత్నంగా అంతరంగుడు 
గుర్తుకు వస్తాదు. అదికూడా ఒక అదృష్టం. దానికి నోచుకోవాలి. జీవిత 
మంతా నానా యాతనలతో గడిచినా చివరిదశలో చైతన్యం లభిస్తే జన్మ 
తరిస్తుంది. అలా తరించిన అద్నష్టవంతులుకూడా ఉన్నారు. కాని 


చేసి చూడాలి 103 


మామూలు పద్ధతిలో నిరంతర సాధనవల్ల, అభ్యాసయోగంవల్ల అవసానదశలో 
అంతరాత్మ ధ్యానం కుదురుతుంది. 


జీవితమంతా ఒక యెత్తు. చివరిక్షణం ఒక యెత్తు. పరీక్షలకు తీవ్రంగా 
చదివి, పరీక్ష సమయంలో అనారోగ్యంవల్లనో పరధ్యానంవల్లనో మరో 
చిరాకువల్లనో చదువుకున్న నొలుగుముక్కలూ. గుర్తుకు రాకపోతే పరీక్ష 
మునిగినళ్ట్రే. కాని, క్వుళ్ణాంగా చదివిన విద్యార్థి ఎంత ప్రతికూలపరి స్థితులున్నా, 
వాటిని లెక్కచేయక జయాన్ని సాధించగలుగుతాడు. అలాగే జీవిత పరీక్షలో 
కూడా నిరంతర చింతనతో అభ్యాసబలంతో చివరి దశలో సచ్చింతన సాధ్య 
మవుతుంది. అజ్ఞానమనే చీకటికి ఆవలి వైపున జ్ఞానభాస్కరునిలా వెలిగే 
సనాతన సత్యస్వరూపాన్ని సర్వజ్ఞనిగా, సర్వేశ్వరునిగా, సర్వలోక మహేశ్వ- 
రునిగా, స్రష్టగా, ద్రష్టగా ఊహించి, అనుక్షణం సేవించిన జీవికి చివరి దశలో 
అనాయాసంగా ఆ రూపం స్ఫురిస్తుంది. చలించని మనస్సు, అనన్యమైన 
భక్తి, జ్ఞానంతోకూడిన యోగబలంవల్ల చివరి క్షణంలో కనుబొమలమధ్య 
కూడిన ప్రాణశక్తి పరమపురుషుని దర్శించగలుగుతుంది. క్షణకాలంలో సర్వే 
శ్వరుని అనంతవిభూతిని సమగ్రంగా స్మరించటం సాధ్యం కాదు. అందుకని 
నిగమాగమ సారమైన ఓంకారాన్ని స్మరిస్తే చాలు. _వేదవాజ్మయమంతా 
ఓంకారంలో ఇమిడిఉన్నది. సర్వసంగపరిత్యాగం చేసిన యోగులు బ్రహ్మ 
చర్య సాధనతో ప్రయత్నించేది యీ ప్రణవసిద్ధికే. అలాంటి ఓంకారాన్ని 
మనస్సులో ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. పరమాత్మను పిలిచేందుకు 
ప్రణవమే సాధనం. ఓంకారాన్ని ఉచ్చరించగానే హృదయకుహరంలో ఉన్న 
హృషీకేశుడు లలాటంమీద లాస్యం చేస్తాడు. మిగిలిన వాకిళ్ళన్నీ మూసి, 
తలమీద నున్న (బహ్మరంధ్రంలో ప్రణవనాదాన్ని ప్రతిష్టించి, మెలకువతో 
నిలుపుకుంటే ఆ నాదమే జీవికి పరమగతిని ప్రసాదిస్తుంది. 


సామాన్యంగా కొందరు తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, కాలు 
నొచ్చినా శరీరానికి ఏవిధమైన బాధకలిగినా వెంటనే అప్రయత్నంగా 
రామా! హరీ! నారాయణా! తండ్రీ! అని ఆవేదన తెలియ పరచినట్టుగా 
భగవన్నామం స్మరిస్తారు. ఇది మంది అలవాటు. బయటికీ నామోచ్చారణ 


104 గీతామృతం 


చెయ్యకపోయినా, మానసికంగా లోలోపల ఓంకారాన్ని స్మరించటంకూడా 
మంచి అలవాశే. సామాన్యమైన శరీరవికారానికే భగవన్నామం స్మరిస్తే, 
అవసానదశలో తప్పక గుర్తుకు వస్తుంది. ఇదే అభ్యాస యోగం. 
ఓంకారం అన్నింటిని మించిన నామం, ఒకకు అక్షరం. స్మరించేందుకు 
కూడా సులువు. సంయుక్షాక్షరాలు కూడా లేవు. అన్నిభాషలకు 
చెందిన వ్యక్తులకూ ఉచ్చరించేందుకు వీలుగా ఉంటుంది. నిఘంటువుల 
సాయంలేకుండా అర్థ నిర పేక్షంగా ఆస్వాదించదగిన ఏకాక్షరపదం. దీన్ని 
శ్యాసలో భాగంగా చేసుకో గలిగిన నిత్యయోగులు పరమధన్యులు. ఉచ్చ్వాస 
నిశ్శాసాలకు అనుగుణంగా ప్రతివ్యక్తీ ఏదో ఒక భగవన్నామాన్ని తన 
జీవితక్షణాలతో మిళితం చేసుకోవాలి. ఆ మాట స్మరించగానే పరమాత్మ 
స్ఫురించాలి. ఆ నామాన్ని ఎంత ఎక్కువగా స్మరిస్తే అంత (ప్రభావం 
దానిలో ఉంటుంది. నామధారియైన ప్రతి జీవధారికూడా సర్వధారియై 
సర్వకాల సర్వావస్థలలో సర్వేశ్వరుని స్మరిస్తూఉంటాడు. అందువల్ల నామాన్ని 
మించిన నియమం లేదు. మానసికమైన నామస్మరణకు చిహ్నంగా 
పంగనామాలు బయలుదేరాయి. కాని, కాలక్రమంలో పంగనామాలు మిగిలి, 
అసలు నామాలు లోపించటం, కొన్నాళ్ళకు ఆ నామాలుకూడా పోవటం 
విచారకరమైన విషయం. మనస్సులో స్థిరంగా నెలకొన్న నామం చివరకు 
తారక మవుతుంది. 


అందువల్లనే అనన్యభావనతో పరమాత్మను స్మరించాలని గీతాచార్యుడు 
సూచిస్తాడు. నిత్యయుక్తుడైన యోగి _'సతతంి, 'నిత్యశః' పరమాత్మను 
స్మరిస్తూ ఉంటాదు. కాబట్టి అతనికి మృత్యుభయం ఉండదు. చివరి దశలో 
భగవంతుని స్మరించిన వాళ్ళకు పునర్జన్మ ఉండదు. అయితే ఇక్కడ ఒక 
సందేహం వస్తుంది. చివరి దశలో పరమాత్మను స్మరించకపోతే, జీవితంలో 
చేసిన సాధన అంతా వ్యర్థమయిపోతుందా? ఈ సందేహం అర్జునుడికి 
వచ్చిఉంటుంది. కాని అడగకుండానే కృష్ణుడు గమనించి తనంతట తానే 
దానికి సమాధానం చెప్పాడు. 


కైవల్యపదంకోసం చేసిన సాధన ఎప్పుడూ వ్యర్థం కాదు. భూలోకం 
భువర్షోకం, సువర్గోకం, మహర్షోకం, జనోలోకం, తపోలోకం, సత్య (బ్రహ్మ) 


చేసీ చూడాలి 105 


లోకం -- అని ఏడులోకాలున్నాయి. ఆ పయిది వైకుంఠం. (బహ్మనిర్వాణం 
పొందలేని సాధకులు తమతమ సాధన ననుసరించి యీ యేడు లోకాలలో 
ఏదో ఒక లోకానికి వెళుతారు. కాని, భూలోకంనుంచి బ్రహ్మలోకంవరకు 
ఏ లోకానికి వెళ్ళినా, మళ్ళీ తిరిగిరావలసిందే. కాని (బహ్మనిర్వాణంపొందిన 
పరమయోగి తిరిగి రాడు. ఈ లోకాల కొలమానాలు వేరువేరుగా ఉంటాయి 
మనుష్య (భూ) లోకంలో వెయ్యియుగాలు గడిస్తే బ్రహ్మలోకంలో ఒకదినం 
గడిచినట్టు. కాలమానంలోని యీ భేదం తెలిసిన యోగికి ర్మాత్రింబవళ్ళ 
రహస్యం తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకు తెలియదు. భూలోకంలోనే ఒకరికి 
పగలయితే మరొకరికి రాత్రి. కాబట్టి పగలు, రాత్రి దేశ కాల సా పేక్షమురే 
కొని, నిరపేక్ల్షములు కావు. మనకు పగలయితే, అందరికీ అది పగలు 
కావలసిన పని లేదు. మనకు వసంతమైతే మరొకరికి హేమంతం కావచ్చు. 
మనకు _ ఉత్తరాయణమైతే మరొకరికి దక్షిణాయనం కావచ్చు. ఒకరికి 
శుక్తపక్తమయినది మరొకరికి కృష్ణపక్షం కావచ్చు. మనకు పున్నమచెన్నల 
కాసినట్టు, చంద్రమండలంలోని జీవులకు పుడమి వెన్నెల మరో సమయంలో 
కనిపించవచ్చు. ఇలా ఏడు లోకాలలో ఏడు రకాల కాలమానాలు ఉంటాయి 
కాబట్టి కాలానికి ఒకప్రమాణం లేదు. 


బహిర్జోకాల కాలమానంలో భేద మున్నట్టుగానే, అంతర్జోకానికి కూడా 
వేరే కాలమానముంది. పగలంతా పదహారు గంటలుగా గడిస్తే, నిద్ర 
పోయే ఎనిమిదిగంటలూ ఒక గడియగా గడిచిపోతాయి. చీకటి గదిలో 
కళ్ళుమూసుకొని పందుకుంకే, పండువెన్నెల కలలో కనిపిస్తుంది. ఇది 
అంతర్జోకంలోని ఆలోకం వెలయించే దేశ కాల పరిస్థితి. ఈ మనః స్థితి 
మనిషిసంస్కారాన్ని వ్యక్తం చేస్తుంది. అవసానదశలో మనస్సు ఏ స్థితిలో 
ఉంటే అలాంటి లోకాలు లభిస్తాయి. బాహ్యజగత్తులో శుక్షపక్షం, 
కృష్ణపక్షం, పగలు, రాత్రి, ఉత్తరాయణం, దక్షిణాయనం, వెలుగు, పొగ 
ఉన్నట్టే, అంతన్షగత్తులో కూడా ఇవన్నీ ఉన్నాయి. చివరిదశలో -- లోపల 
వెలుగు, వెచ్చదనం, పగలు, వెన్నెల, ఉత్తరోత్తర గమనం -- ఇలాంటి 
భావాలుంకే, ఆ దశలో దేహత్యాగం చేసిన (బహ్మ వేత్త (బహ్మలో 
లీనమైపోతాడు. అలాకాక -- పొగమంచు, రాత్రి, చీకటి, దక్షిణాభిముఖ 


106 గీతామృతం 


గమనం -- ఇలాంటిభావాలుంటే, యోగి చంద్రమండలం చేరుకొని, మళ్ళీ 
తిరిగివస్తాడు. ఈ రెండు మార్గాలలో ఒకటి తెలుప్పు, మరొకటి నలుపును 
సూచిస్తాయి. ఇవి సనాతనమైన మార్తాలు. శుక్షమార్గంలో వెళ్ళినవాదు 
తిరిగి రాదు. కృష్ణమార్గంలో వెళ్ళినవాడు తిరిగి వస్తాడు. ఈ రెండు .దారు 
లను (సృతులను) సమ్మగంగా తెలుసుకున్నవాడు పొరబడడు. పరతత్త ం 
అతనికి కరతలామలకమయి ఉంటుంది. కాబట్టి సర్వకాల సర్వావస్థలయందు 
అగ్ని, జ్యోతి, పగలు, ఉత్తరాయణం ఇలాంటి భావాలతో యోగయుక్తుడై 
ఉండాలి. కుండలిని మూలాధారంనుంచి సహ్మసారంవరకు పైకి ప్రసరింప 
జేయటం ఉత్తరాయణం. అలా ఊర్హ్వ్యముఖంకాక, అధోముఖంగా మూల 
శక్తిని అణచివేయటం దక్షిణాయనం. కనిపించే కాలమానం, కాల చిహ్నాలు 
కాలాన్ని జయించిన ఆత్మకు లేవు. ఆత్మ లోకంలోని కాలమానాలే వేరు. 


(బ్రహ్మ లోకంలో కాలు తెల్లవారితే జీవకోటి ఉదయిస్తుంది. చీకటి పడితే 
(ప్రళయం వస్తుంది. ఇలా (బ్రహ్మాండంలో అనేక జీవకోటి మాటిమాటికి 
ప్రభవిస్తూ, మాటిమాటికి లయిస్తూ ఉంటుంది. కాని సకలచరాచరసృష్టి 
నశించినా, అక్షయంగా అవ్యయంగా సనాతనంగా ఉండే సచ్చిదానంద 
స్వరూపం ఒకటి ఉంది. అది అవ్యక్తం. అక్షరం. అక్షరపరబహ్మ స్వరూపమైన 
యీ పరంధామం భక్తీ వల్లనే లభిస్తుంది. వేరీ మార్గం లేదు. పురు- 
షోత్తమ భావంతో పరమాత్మను తదేకనిష్పతో ధ్యానించటంవల్ల నిశ్చలమైన 
భక్తి కుదురుతుంది. నిశ్చలమైన భక్తి కుదిరిన యోగికి వేదశాస్త్రాలతో, 
యజ్ఞయాగాలతో, జప తపాలతో, దాన ధర్మాలతో పనిలేదు. అన్నింటికి 
సారం భక్తి, 


భక్తిలోనే జ్ఞానం, విజ్ఞానం, కర్మ, (బ్రహ్మ -- సమస్తం ఉన్నాయి. 
అనన్య భక్తితో పరమాత్మను ధ్యానిస్తూ “సర్వం సర్వేశ్వరుని లీలావిలాస'మనే 
భావనతో చేసిన పనులన్నీ (బహ్మవిద్యకు దారి చూపిస్తాయి. బ్రహ్మను 
తెలుసుకోవటమం టే ఆత్మను అవగాహన చేసుకోవటం. ఆత్మను దర్శించిన 
(దష్టకు పరమరహస్య మైన జ్ఞానం, విజ్ఞానం అవలీలగా ఆర్థమయిపోతాయి. 
పరబహ్మస్వరూపమైన ఆత్మను సాక్షాత్కరించుకోనటమే రాజవిద్య, రాజ 


చేసీ చూడాలి 107 


యోగం. రాజయోగులకుమాత్రమే తెలిసిన పరమగోప్యమైన విషయం కాబట్టి 
ఇది రాజగుహ్యం. అతిపవిత్రమై, అత్యుత్తమమై, ధర్మసమ్మతమైన సుఖాన్ని 
ప్రసాదించే యీ రాజవిద్య, (ప్రత్యక్షంగా చూచి అర్థంచేసుకోవాలే కాని, 
మాటలతో చెపితే బోధపడేది కాదు. ఈ రహస్యంలో నమ్మకంలేని అవివే- 
కులు, నన్ను (పరమాత్మను) చేరలేక, మధ్యలోనే తిరిగి సంసారకూపంలో 
పడిపోతారు. 


ప్రపంచంలో కనిపించకుండా, సూక్ష్మరూపంలో నేను ఆంతటా 
వ్యాపించి ఉన్నాను. నానుండి ఉదయించిన జీవకోటి నాలోనే చేరి 
ఉన్నాయి. వాళ్ళలో నేను లేను. అవికూడా నాలో లేవు. అదే చమత్కారం. 
ఈ విచిత్రమైన దృశ్యం చూస్తేగాని బోధపడదు. ప్రాణికోటిని సృష్టించిన 
నేను, ప్రాణులలో లేకుండానే, నా ఆత్మతలత్శా న్ని ప్రాణుల రూపంలో 
వెలయింపజేస్తున్నాను. నాలోని అవ్యక్తచైతన్యం జీవులలో వ్యక్తమవుతున్నది. 
అవ్యక్తంనుంచి వ్యక్తం ఉదయించింది. కాని వ్యక్తంలో అవ్యక్తం ఉండదు. 
ఆకాశంలో కనిపించని గాలి సంచరిస్తున్నట్టుగా, నానుండి జీవకోటి ఉదా 
యిస్తున్నది. కాని నాలోనే ఉండటం లేదు. గాలిలో ఆకాశం ఉండనట్టు 
నేనుకూడా జీవకోటిలో ఉండటం లేదు. 


సృష్టి ఆరంభమయ్యేప్పుడు జీవకోటి నానుంచే ఉదయిస్తుంది. కల్పాం- 
తంలో మళ్ళీ నాలోనే లయిస్తుంది. మాటిమాటికి జీవకోటిని వెలయిం 
చటం, విలీనం చెయ్యటం నా స్వభావం. ప్రకృతి నాచేత బలవంతంగా 
ఇరా సృష్టిలయాలను చేయిస్తుంది. కాని, వాటికి అతీతంగా, ఉన్నతమైన 
స్థాయిలో ఉన్నందువల్ల, నన్ను కర్మబంధం బాధించదు. నా ఆధ్వర్యంలో 
నేను చెప్పినట్లు ప్రకృతి సచరాచర జగత్తును సృష్టిస్తుంది. (ప్రభవం, విభవం, 
ప్రళయం -- ఇలా ప్రపంచం పరిణామచక్రంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. 
కాని సామాన్య మానవులు నా నిజస్వరూపాన్ని తెలుసుకోలేక, నేనుకూడా 
వాళ్ళలాంటి దేహధారినని భావిస్తారు. అల్పజ్ఞులైన వ్యర్థజీవులు రాక్షసబుద్ధితో 
నా స్వరూప స్వభావాలను అర్థం చేసుకోలేక, పనికిరాని పనులు చేస్తుంటారు. 
కాని మహనీయులు కొందరు మంచివాళ్ళు దైవచింతనతో నాలోని అక్షర 


108 గ్‌తామ క 


తత్త్వాన్ని తెలుసుకొని, చలించని మనస్సుతో నన్ను భజిస్తారు. సక 
చరాచరసృష్టికి నేను కారకుడనని వాళ్ళకు తెలుసు. 


నన్ను ఆరాధించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. గట్టి సంకల్పంట్‌ 
నిశ్చలమైన భక్తితో కొందరు నా గుణగణాలను కీర్తిస్తారు. కొంద! 
నమస్కరిస్తారు. మరికొందరు నిత్యయుక్తులై ఆరాధిస్తారు. కొందు! 
జ్ఞానయజ్ఞంతో నన్ను ఉపాసిస్తారు. కొందరు జీవబ హ్మెక్యభావంతో నన 
సేవిస్తారు. మరికొందరు ఈశ్వర భావంతో పూజిస్తారు. అనేకు 
అనేకవిధాలుగా నన్ను భజిస్తారు. ఎవరు ఏ భావంతో సేవిస్తే, వాళ్ళు! 
ఆ రూపంలోనే నా అనుగ్రహం లభిస్తుంది. కర్మకాండను నేనే, యజ్ఞః 
నేనే, మంత్రాలు నేనే, అర్చన నేనే, ఆహుతి నేనే, అగ్ని నేనే, ఆజ్య 
నేనే. ప్రపంచానికి తల్లిని, తండ్రిని, తాతను, ధాతను నేనే. వేదత్రయం€ 
'ప్రణవాన్ని నేను. దారి చూ పేవాళ్లి నేనే, సరియైన దారిని వెళ్ళుతుం" 
చూచేవాణ్ణికూడా నేనే. అందరికీ యజమానిని, యోగక్షేమాలు విచారిం 
మిత్రుణ్ణి, ఆశ్రయమిచ్చే ఆధారాన్ని, సృష్టి స్థితి లయాలకు మూల కారణ 
నేనే. ఎండ కాచేందుకు, వాన కురిసేందుకు, పట్టుకునేందుకు, విడి పించే 
దుకు, జీవించేందుకు, మరణించేందుకు, మంచికీ, చెడుకూ -- అన్నింటి 
నేనే కారణం, 


బుగ్యజుస్సామ వేదాలలో చెప్పబడిన విహితకర్మలను ఆచరించిన తజ 
ధనులుకూడా పుణ్యలోకాలలో దివ్యభోగాలను అనుభవిస్తారు కొని, పుణ్య 
క్రీణించగానే మళ్ళీ మర్త్యలోకంలోకి దిగివస్తారు. కాని, అనన్యభావంతో నను 
ఉపాసించే నిత్యయుక్తులైన భక్తుల యోగక్షేమాలను నేను చూచుకుంటాన 
ఇతరదైవములను కూడా శ్రద్ధాభక్తులతో సేవించేవారి అర్పనలుకూడా 
నాకే చెందుతాయి. కాని, నేరుగా చేరకుండా మధ్యవర్తిద్వారా కొంచె 
ఆలస్యంగా చేరుతాయి. ప్రజానీకం చేసే యజ్ఞయాగాదులకు నేనే అధిపతిన 1 
విషయం తెలియక, చాలమంది చెడిపోతారు. దేవతలను ఆరాధించినవా శ 
దేవతలను పొందుతారు. పితృదేవతలను తృప్తిపరచినవాళ్లు పీతృదేవత, 
అనుగ్రహానికి ప్మాతులవుతారు. భూతాలను సేవించినవాళ్లు ఆ యు 
విభూతిని సాధిస్తారు. కాని నన్ను కొలిచినవాళ్లు నన్నే పొందుతారు. 


వేసీ చూడాలి 109 


తనలో ఉన్న పరమాత్మను ఆరాధించటం చాలా సులభం. స్తూల 
రూపంలో నన్ను పూజించేందుకుకూడా ప్రభూతమైన ద్రవ్యం ' అక్కరలేదు. 
శులసీదళం చాలు. విచ్చిన పువ్వు చాలు. ఏమీ లేకుంటే, దోసిలి నిండా 
నీళ్ళు తీసుకొని అర్ష్యం ఇస్తే చాలు. కాని ఏమి ఇచ్చినా భక్తితో ఇవ్వాలి. 
వీవు చేసిన పని, నీవు తిన్న ఆహారం, నీవు చేసిన యజ్ఞం, నీ విచ్చిన 
దానం, నీవు ఆచరించిన తపస్సు భక్తితో నాకు అర్పిస్తే చాలు. నీవు చేసే 
ప్రతికార్యం ఈశ్వర కైంకర్య మే. (పత్యేకంగా పూజలూ, పునస్కారాలూ 
చేయవలసిన పని లేదు. చేసే పని ఈశ్వరార్పణం అనుకొని చేే స్ప చాలు. 
చేసిన పనివల్ల లభించే శుభాశుభాలతో నీకు ప్రమేయం ఉండదు. కర్మబంధం 
తొలగి జన్మరాహిత్యం లభిస్తుంది. 


నాకు ఒకరిమీద ఇష్టం, మరొకరిని చూస్తే ద్వేషం లేవు. అందరూ 
నాకు సమానులే. భక్తితో నన్ను భజించేవాళ్లు నా వాళ్లు. నేను 
వాళ్లవాడిని. ఎంత చెడ్డవాడయినాసరే. నాయందు భక్తి కుదిరితే వాడి 
రోజులు తిరిగిన ట్ట. మొదటినుంచి ఆరాధించే సాధువుకన్నా ఆతనే ఎక్కువ 
భక్తీతో నన్ను ఉవిస్తాడు. అతని నిష్ణకు తిరుగులేదు. నన్ను నమ్మినవానికి 
శాశ్వతశాంతి తథ్యం. నా భక్తుడు నశించడు. ఇది నా (ప్రతిజ్ఞ, ఎంత 
నీచకులంలో పుట్టినా సరే, భక్తి కుదిరితే చాలు. జీవితం తరించిపోతుంది. 
కొబట్టి, నాయందు మనస్సు సెట్టి, నన్ను భక్తితో నమస్కరించి, నన్నుగురించే 
నర్రంతరం ధ్యానిస్తూ, నన్ను “ఆరాధించే ఆత్మయోగికి, ఆత్మ సాయుజ్యం 
తప్పక లభిస్తుంది. 


ఇలా కృష్ణుడు చెప్పుకుపోతున్నాదు, అర్జునుడు వింటూ ఉన్నాడు. 
అనంతుడు తన అనంత విభూతినిగురించి అడగకుండానే చెప్తూఉంే, 
అమృతాయమానంగా పార్టుడు విని పరవశుడు అయిపోతున్నాడు. రాజ 
విద్యనుండి విభూతిలోకి ప్రవేశించాడు. సంఖ్యం (యుద్ధం) నుంచి సాంఖ్యం, 
సాంఖ్యంనుంచి యోగం, యోగంనుంది ధ్యానం, ధ్యానంనుంచి జ్ఞానం, 
జ్ఞానంనుంచి విజ్ఞానం, విజ్ఞానంనుంచి విద్య, జ విద్యనుంచి విభూతి - ఇలా 
అంచెలంచెలుగా అర్జునుని భావరథాన్ని బావగారు చక్కగా నడుపుతున్నారు. 


110 గీతామృతం 


విభూతియోగంలోకి ప్రవేశించేసరికి ప్రశ్నలతో ప్రమేయం లేకుండానే ప్రవ 
చనం సాగిపోతుంది. “నీ మేలుకోసం, నీ ఆనందంకోసం పరమరహస్య మైన, 
పరమార్థాన్ని మళ్ళీ ఒకసారి చెపుతున్నా” నని ఆరంభిస్తాడు కృష్ణుడు. 


దేవతలకు, బుషులకు ఆదికారణమైన నన్ను, మహర్షులు కొని, 
దేవతలు కాని సమగ్రంగా తెలుసుకోలేరు. అక్షరపరంగా అచ్చులు దేవతలు, 
హల్లులు బుషులు. సకల వర్ణసమామ్నాయానికి మూలకారణమైన ఓంకారాన్ని 
నేను. లౌకికంగా సర్వలోక మ హేశ్వరుళ్లి నేను. ఇలా నన్ను అర్ధంచేసుకుని 
ఆరాధించే ఆత్మయోగికి పాపం అంటదు. అతనికి కావలసిన బుద్ధిని, 
జ్ఞానాన్ని, వివేకాన్ని, ఓర్పును, సత్యనిష్టను, శమదమాది సాధనసంపదను 
నేనే ప్రసాదిస్తాను. కష్టసుఖాలు, ఉత్పత్తిలయాలు, హింసను వదలి అందరినీ 
సమానంగా చూడగలిగే సాత్త్వికదృష్టి, తుష్టి, తపఃపుష్టి, దానబుద్ధి, కీర్తి, 
అపకీర్తి -- అన్నీ నావల్లనే ఏర్పడుతాయి. మనుష్యులే కాదు. ఏడుగురు 
మహర్షులు, అంతకుముందున్న సనక సనందనాదులు నలుగురు, మను 
మహారాజులు -- అందరూ నా సంకల్పంచేత నా ఆశయాలతో ప్రభవించిన 
ప్రబుద్దులే.. ఇలా అంతులేని నా ఐశ్వర్యాన్ని సాంగోపాంగంగా సరహస్యంగా 
తెలుసుకొన్న తత్త్వ వేత్తకు నిశ్చలమైన యోగం కుదురుతుంది. అన్నింటికి 
ఆది కారణమైన నన్ను బుద్ధిమంతులు పరిపరివిధాల భావించి. సేవిస్తూ 
ఉంటారు. ఒకరికి తెలియని విషయాలు మరొకరివల్ల తెలుసుకునేందుకు 
ప్రయత్నిస్తాను. వాళ్ళ మనస్సులో ఉదయించిన నిజమైన జిజ్ఞాసను గమనించి 
నేను వాళ్ళకు కొవలసిన బుద్ధిబలాన్ని, ఆలో చనాశక్తిని, నిశ్చలమైన భక్తిని, 
సకలభూతములయందు సమానమైన అనురక్తిని ప్రసాదిస్తాను. ఒకరితో 
ఒకరు సంప్రదించుకొని నా విభూతిని కొనియాడుతూ వాళ్ళల్లో వాళ్ళు 
తన్మయులయిపోతూ ఉంటారు. వాళ్ళ భక్తికి మెచ్చుకొని, వాళ్ల మనస్సులో 
శేషించిన అజ్ఞానతిమిరాన్ని పారద్రోలి జ్ఞానాన్ని వెలిగిస్తాను. 


ఇలా చెప్పుకొనిపోవటమేకాని, తనవిభూతి ఇలా ఉంటుంది -- అని 
నిదర్శనంగా తన నిజ స్వరూపం చూపించటం లేదని అర్జునుని మనస్సులో 
_ కుతూహలం ఏర్పడుతుంది. కాని అంత సూటిగా తన కోరిక చెప్పకుండా, 


చేసీ చూడాలి కేకే 


ఫరమవిభూతిని ప్రశంసించటం మొదలు పెడతాడు. “నీవే పరబ్రహ్మవు, 
ఫరంధాముడివి, పరమపవిత్రమైన దివ్యపురుషుడివి. ఆద్యంతములు లేని 
శాశ్వత వైభవం నీది. దేవతలు, బుషులు అందరూ నీ ఘనతను కీర్తిస్తారు. 
నీవుకూడా చెప్పావు. నీవు చెప్పిన మాటలన్నీ నిజమే. ఒప్పుకుంటాను. నీ 
యంతట నీవు నిన్నుగురించి చెపితేకాని, దేవతలకుకూడా నీ దివ్యతేజస్సులో 
ఉన్న రహస్యం గోచరించదు. సకలజీవకోటికి ప్రభువైన నీవు పురుషోత్త- 
ముడివి. దేవదేవుడివి, లో కేశ్వరుడివి. కాని, ప్రపంచంలోని ప్రతి కణంలో 
నీ విభూతి ఎలా వ్యాపించిఉందో నాకు ఇంకా విస్తారంగా, నిశ్శేషంగా, 
సొంతంగా, సమగ్రంగా చెప్పాలి. నిన్ను ఏ రూపంలో ధ్యానించాలి. ఏ 
రూపంలో భావించాలి. ఏ రూపంలో నీ రూపును చూచేందుకు వీలుంటుంది 
-- ఈ విషయాలన్నీ విశదంగా చెప్పు. ఎంత చెప్పినా తనివిదీరని నీ 
వచనామృతం ఇంకొ ఇంకా వినాలని ఉంది.” ఇలా అర్జును డన్నమాటల్లో 
అతని వైఖరి ఎంత మారిందో స్పష్టంగా గోచరిస్తుంది. సందేహాలు నశించి 
సంతోషంగా దివ్యరూప సందర్శనంకోసం అతని మనస్సు ఉవ్విళ్లూరుతున్నది. 
కాని రూపసందర్శనం కోరలేదు. అడగబోయి ఆగాడు. దివ్యవిభూతి 
కోరాడు. పరమాత్ముడు వెంటనే ప్రసాదించాడు. 


నా దివ్యవిభూతి ఎక్కడెక్కడ గోచరిస్తుందో ముఖ్యమైన స్థానాలు 
చెప్పాను. అనంతమైన విభూతితో నేను అందరిలో అంతటా నిండి 
ఉంటాను. ఆది, మధ్య, అంతం నేనే. ద్వాదశాదిత్యులలో (అదితి కన్న 
సంతతిలో) విష్ణువును నేను. విశ్వమే విష్ణుస్వరూపం. వెలుగును ప్రసాదించే 
జ్యోతిర్మయ గోళాలలో సూర్యుణ్ణి నేను, నానారకాల వాయువుల్లో మరీచిని 
(కిరణసమీరం) నేను. చుక్కల్లో చంద్రుణ్ణి నేను. వేదాలలో సామవేదాన్ని 
నేను. సమత్వం, సంగీతం, సామరస్యం సామవేదానికి సారం. దేవతలలో 
దేవేంద్రుళ్లి నేను. సకలేంద్రెయ సమూహంలో మనస్సును నేను. 
జీవకోటిలో చైతన్యాన్ని నేను. రుద్రులలో మంచిని "పెంచే శంకరుణ్ణి నేను, 
యక్షరాక్షస సంఘంలో కుబేరుణ్ణి నేను. పురోహితులలో దేవతలకు గురువైన 
బృహస్పతిని నేను. సేనాపతులలో కుమారస్వామిని నేను. జలాశయాల్లో 
జలనిధిని నేను. మహర్షులలో భృగుమహర్షిని నేను. వాక్కులో ఏకాక్షర మైన 


112 గీతొమృతం 


ప్రణవపదాన్ని నేను. యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేను. నిలకడగా నెలకొన్న 
పర్వతాల్లో పార్వతిని గన్న హిమవత్పర్వతాన్ని నేను. చెట్లల్లో రావిచెట్టును 
నేను. _ దేవర్షులలో త్రిలోకసంచారియైన నారదుణ్ణి నేను. _నరులకూ 
నారాయణునికీ మధ్యవర్తిగా నారత్వాన్ని ఏర్చికూర్చే నారదుడు బ్రహ్మ 
మానసపుత్రుడు -- సత్యం అతనికి జన్మస్థానం. గంధర్వుల్లో చిత్రరథుణ్ణి 
నేను. సిద్దుల్లో కపిలుణ్ణి నేను. 


మనుష్యుల్లో, మహర్షుల్లో, దేవతల్లో, గంధర్వుల్లోనే కాదు, పశు 
పక్ట్యుదుల్లో వృక్షాల్లో, అష్రాల్లో, శప్రాల్లోకూడా నా విభూతి వ్యాపీంచి 
ఉంది. కీరసాగరమథనంలో వెలువడిన ఉచ్చెఃశ్రవమనే గుణ్ళాన్ని నేను. నా 
వైకుంఠంలో ఏ మూలన నేను కూర్చునిఉన్నా అన్ని లోకాలలో ధ్వని నా 
చెవులలోకి ప్రవేశిస్తుంది. అమృతం నా జన్మస్థానం. అలాగే ఉద్భవించిన 
వఐరావతమనే ఏనుగునుకూడా నేనే. ప్రజలను పాలించే రాజులో నా 
అంశ ఉంది. ఆయుధాల్లో వజ్రాయుధాన్ని నేను. ఆవుల్లో కామధేనువును 
నేను. మమకారాన్ని పెంచే మనుష్యసంతతిని వృద్ధిచేసే మన్మథుళ్ల నేను. 
మహాసర్వా లనదగిన నాగజాతి పాముల్లో అనంతుణ్ణి నేను. అనంతుడు 
నాకు చక్కని _పాన్సుగా పనికివస్తాదు. భూభారాన్నికూడా మోస్తాడు. 
జలచరాల్లో వరుణదేవతను నేను. _ పితృదేవతల్లో అర్యముణ్ణి నేను. 
సంయమం నేర్పేవాళ్ళలో యమధర్మరాజును నేను. మృత్యుభయంతో 
మర్తు్యలు ఎంత పనైనా చేస్తారు. మృత్యువుకూడా మూలశక్తికి భయపడే 
ప్రాణుల ప్రాణాలను హరిస్తుంది. రాక్షసవంశంలో పుట్టి ఆ వంశాన్ని 
తరింపజే సిన ప్రహాదుణ్ణో నేను. సకలచైతన్యాన్ని కబళించే కాలాన్ని నేను. 
అడవిమృగాల్లో సింహాన్ని నేను. పక్షుల్లో గరుడపక్షిని నేను. (ప్రసరించే 
పదార్థాల్లో వాతావరణాన్ని పవిత్రంచేసే పావన పవనాన్ని నేను. శస్త్రధారుల్లో 
శాంతమూర్తి అయిన రామమూర్తిని నేను. మత్స్యాల్లో మొసలిని నేను. 
నదుల్లో గంగను నేను. 


ఇన్ని రకాలుగా చెప్పనక్కరలేదు. ఈ చరాచరసృష్టికి మొదలు, తుద, 
మధ్యభాగం -- అన్నీ నేనే. తెలిసికొనవలసిన విద్యలలో రాజ విద్యయైన 


చేసీ చూడాలి 113 


అధ్యాత్మ విద్యను నేను. వాద్యాలలో నాదాన్ని నేను. అక్షరాల్లో అకారాన్ని 
నేను. వేరు వేరుగా ఉన్నవాటిని సమకూర్చే సమాసాల్లో ద్వంద్వసమాసాన్ని 
నేను. ఎంత జరిగినా తరగని అనంత కాలాన్ని నేను. ఎక్కడ చూస్తే అక్కడ 
కనిపించే ధాతయ్యను నేను. తల్లిదండ్రులకు తండ్రినయిన తాతయ్యను 
నేను. జననం నేను. మరణం నేను. గతాగతాలకు కారణం నేను. 
స్త్రీలలో శోభించే శ్రీమతి, (హీమతి, శ్రీర్తిమతి, మతి, స్మృతి, ధృతి, శ్రుతి 
నేను. ప్రతి పురుషునిలోని పరమేశ్వరుడు, ప్రతి స్త్రీలోని పరమేశ్వరి నాకు 
ప్రతిరూపాలే, 


సామగానంలోని వేదనాదంలో చెవుల కింపయిన బృహత్‌ సామాన్ని 
నేను. వేదమంత్రాల్లో వేదమాతయైన గాయత్రీమంత్రాన్ని నేను. మాసాలలో 
మార్గశిరమాసాన్ని నేను. పరమపదాన్ని చేరుకునే ప్రశస్తమార్తానికి శీర్ష 
స్థానంలో ఉన్న మార్గశిరం (ఆగ్రహాయణం) సాక్షాత్‌ పరమాత్మస్వరూపం. 
అలాగే బుతువుల్లో వసంతబుతువు పరమానందకరంగా ఉంటుంది 
కాబట్టి, అందులోని ఆనందాన్ని నేను. మోసంచే సేవాటిల్లో జూదాన్నిగా 
ఉంటాను. తేజోవంతుల్లో తేజస్సుగా కూడా ఉంటాను. బలవంతుల్లో జవ 
సత్త్వంగా, విజయవంతుల్లో జయంగా, పరిశ్రమ చేసేవాళ్ళల్లో పట్టుదలగా 
ఉంటాను. వృష్టి వంశంలో వాసుదేవునిగా, పాండవుల్లో ధనంజయుణ్ణిగా 
కూడా నేనే ఉన్నాను. ఈ మాట ధనంజయునికే చెప్తున్న విషయం 
జ్యాగత్తగా గమనించాలి. “మీ వాళ్ళలో నీవు నేను' -- అంటే విచిత్రంగా 
ఉంది. మునులలో వ్యాసమహామునిని నేను. కవులలో _శుక్రాచార్యుణ్లో 
నేను. దండించేవాళ్ళల్లో దండాన్ని నేను. జయాన్ని సాధించే విజయసేనలో 
నీతిని నేను. రహస్యాలలో మౌనాన్ని నేను. జ్ఞానులలో జ్ఞానాన్ని నేను. 
ఇలా ఎన్ని పదార్థాలు నీకు కనిపిస్తే (ప్రతిపదార్థంలోని పరమార్గాన్ని నేనని 
గ్రహిస్తే చాలు. సకల చరాచరసృష్టిలో నేను లేని పదార్థం లేదు. స్థూలంగా 
కంటికి కనిపించే ముఖ్యమైన పదార్థాలను మచ్చుకు చెప్పాను. ఒక్కమాటలో 
చెప్పాలంటే, ఎక్కడ విశిష్టమైన విభూతి కీర్తి శోభ, ప్రతిభ, పరాక్రమం 
కనిపిస్తుందో == అది నేనని భావించవచ్చు. నాలోని ఒకఅంశ అందులో 
ఉంటుంది. 


114 గీతామృతం 


యద్య ద్విభూతిమత్సత్త్వం శ్రీమ దూర్చితమేవ వా, 
తత్త దేవావగచ్చ త్వం మను తేజో2.౦శసంభవమ్‌. 


ఇక అర్జునుడు తనను ఆపుకోలేకపోయినాడు. “ఎక్కడపడితే అక్కడ 
నా రూపం కనిపిస్తుందని అంటున్నాడు కదా! ఆ రూపాన్ని ఒకసారి 
చూపించ కూడదా! అని అరునుడి ఆలోచన. అడగందే తనంతట తాను 
ఎందుకు చూపించాలని యదునందనుని రాజసం. చివరకు అర్జునుడే ధైర్యం 
చేసి నోరుతెరిచి అడుగుతాడు. తీరా అడిగినతర్వాత కొదంకే బాగుండదని, 
వీలయితే ఒక్కసారి నీ రూపాన్ని చూపించవలసీనదని కోరుకుంటాడు. 


మన్యసే యది తచ్చక్యం. మయా ద్రష్టు మితి (ప్రభో! 
యోగేశ్వర! తతో మే త్వం దర్శయాత్మాన మువ్యయమ్‌. 


నాకు చూచే అధికారం ఉంకే పరమయోగులు చూచే పరమైశ్వర్య 
స్వరూపాన్ని, అవ్యయమైన ఆత్మరూపాన్ని చూపించవల సిందని యో 'గేశ్వరు 
డైన కృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు. అడిగిందే తడవుగా ఆత్మీయుడైన పరమాత్మ 
“పశ్య” (చూడు) అని వెంటనే తన దివ్య రూపాన్ని చూపిస్తాడు. అర్జునుడు 
తన చర్మచక్టువులతో ఆ రూపాన్ని చూడలేడని కృష్ణునికి తెలుసు. కాని 
ముందుగా ఆ మాట చెప్పలేదు. ఆనేకరూపాలతో, ఆనేకములయిన వన్నె 
లను వెలయిస్తూ, వందల కొలది, వేలకొలదిగా "పెరిగిపోతున్న పరమాత్మ 
దివ్యమంగళ విగ్రహాన్ని అర్జునుడు ఆప్యాయంగా ఆశ్చర్యంతో చూస్తు 
న్నాడు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినీదేవతలు, వాయు దేవతలు 
-- అంతకుముందెప్పుడూ చూడని వింత వింత దృశ్యాలు కృష్ణమూర్తిలో 
కనిపిస్తున్నాయి. ఇక్కడనే ఉండి ఎక్కడెక్కడి దృశ్యాలు, - వింతలు, 
వినోదాలు, చిత్రవిచిత్ర సంఘటనలు చూడవచ్చునని చెపుతూ రెప్పలు 
వాలుస్తూ తెరుస్తూ అనంతతేజోరాశిని చూచేందుకు తన రెండు కళ్ళు 
చాలక ఉబ్బి తబ్బిబ్బయిపోతున్న పార్టుని వాలకం గమనించి, పరమేశ్వరుడు 
తనంతట తానే అతనికి దివ్యదృష్టిని ప్రసాదిస్తాడు. 


అబ్బ! ఆ దృశ్యం చూచి తీరాలి. యోగేశ్వరుడు తన ఐశ్వర్యాన్ని 
పార్టునికి కన్నులపండువుగా కనబరచిన క్షణం కలకాలం కాలమానంలో 


చేసి చూడాలి 115 


నిలిచిపోయే చక్షర్శహాలయం. చూస్తున్న దెవరు, చూపిస్తున్న దెవరు, 
చూడబడుతున్నవాళ్ళెవరూ తెలియని సమైక్యభావం విశ్వరూప సందర్శనం. 


ఎక్కడ చూచినా విశ్వరూప్పుని అసంఖ్యాక వదనాలు, అనంత నయా 
నాలు, ఆత్యద్భుతములైన రూపురేఖలు, సాటిలేని అలంకారాలు, తళతళ 
లాడే సర్వప్రహరణాయుధాలు, ధగధగలాడే దివ్యహారాలు, ఘుమఘుమలాడే 
దివ్యపరిమళాలు -- ఎటు చూచినా ఏదో ఆశ్చర్యం. ఎటునుంచి చూచినా, 
ఆ రూపం మనలను అటునుంచి చూచినట్టు తోస్తుంది. అన్ని వైపుల 
సమానంగా తనచూపులను ప్రసరించిన విశ్వమూర్తి, ఒక్కసారి వెయ్యి 
సూర్యులు ఆకాశంలో ప్రకాశిస్తే ప్రసరించే ప్రచండకాంతితో జగజ్జేగేయ 
మానంగా తేజరిల్లుతున్నాడు. దేవదేవుని శరీరంలోనే సకల చరాచరజగత్తు 
ప్రతిఫలించి కనిపిస్తూ ఉంది. ఆ విశ్వరూప సందర్శనంతో విస్మయంచెందిన 
పార్టుడు, పులకితగాత్రుడై ఎదుట నిలచిన దైవానికి సాష్టాంగంగా నమస్క 
రించి, చేతులు జోడించి, తన్మయభావంతో తదీయమైన రూపలావణ్యానికి 
తడబడుతూ, ధ్యానాన్ని గానంగా మార్చుకుంటున్నాడు. 


“దేవదేవా! దేవాలయంలాంటి 'నీ దేహగేహంలో సమస్త దేవతలు, 
యక్ష రాక్షస గంధర్వులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మహర్షులు 
కనిపిస్తున్నారు. గొప్పగొప్ప సర్పాలుకూడా కనిపిస్తూ ఉన్నాయి. అనేక 
బాహువులతో, అనేక నయనాలతో, అనేక ముఖాలతో నీ రూపానికి, 
మొదలు, తుద, మధ్య తెలియటంలేదు. (ప్రపంచమంతా నీ రూపంతో 
నిండినట్టు తోస్తున్నది. తలపై కిరీటం, చేతుల్లో గద, చక్రం ధరించిన 
నీ తేజస్సు రగులుకొన్న ఆగ్నిలా, మండే సూర్యునిలా ధగద్దగాయమానంగా, 
చూచేందుకు వీలులేకుండా నలువైపుల ప్రజ్వలిస్తూ ఉంది. అక్షరమైన 
పరతత్త్వం నేనని నీవు చెప్పినమాట అక్షరాల నిజం. నిన్ను తెలుసుకుంటే 
ప్రపంచాన్ని _ తెలుసుకున్నట్ట. నిన్ను మించిన పరతత్త్వం ప్రపంచంలో 
లేదు. శాశ్వతంగా ధర్మాన్ని నిలబెట్టందుకు కంకణం గట్టుకున్న సనాతన 
ధర్మకర్తవు నీవు. ఆది మధ్యాంతములు లేని నీ అనంత పరాక్రమం, అనంత 
బాహుబలం, సూర్య చంద్రుల్హాంటి జ్యోతిర్షయనాలు, అగ్నిలా ప్రజ్వలించే 
(పీచండవదనం ప్రపంచాన్నంతా త పింపచేస్తున్నట్టు తోస్తున్నది. భూమ్యాకా- 

9 


116 గీతామృతం 


శాలను ఆవరించిన నీ రూపం దశదిశల్లో వ్యాపించినట్టు కనిపిస్తూ ఉంది. 
ఇంతటి ఉగరూపొన్ని చూచి మూడు లోకాలు కంపించి పోతున్నాయి, 
సకలదేవతలు నీలో ప్రవేశించి పోతున్నారు. కొందరు భయభీతుకై 
ఏవేవో చెప్పుకుంటున్నారు. మహర్షులు, సిద్దులు ప్రశస్తమైన ప్రశంసలతో 
నిన్ను స్తుతిస్తున్నారు. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, 
సిద్దులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అగ్వినీకుమారులు, వాయుదేవతలు, 
పితరులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు -- అందరూ నివ్వెరపోయి 
నీ రూపాన్ని చూస్తున్నారు. భయంకరమైన నీ ఉగ్రరూపాన్ని చూవి 
లోకాలన్నీ గజగజలాడిపోతున్నాయి. లెక్కలేనన్ని ముఖాలు, నేత్రాలు, బాహు 
వులు, ఊరువులు, పొదాలు, ఉదరాలు, కోరలు రంగురంగుల కాంతులను 
వెలయిస్తూ ఆకాశాన్ని అంటుతూఉంటే నాకు కాళ్ళకింద నేల నిలవటం 
లేదు. కాలాన్నిలాగా మండుతున్న వాడి వాడి కోరలతో మిడిమిడిలాడే వీ 
ముఖమండలం చూస్తే నాకు దిక్కు తెలియటంలేదు. ధైర్యం చిక్కటం 
లేదు. నా మనస్సు కుదుటపడేట్టు శాంతించు ప్రభూ! 


ధృతరాష్ట్రుని కుమారులందరూ మిగిలిన రాజాధిరాజులతో కూడా 
నీ కరాళవక్త్రంలో దూరిపోతున్నారు. అయ్యో! భీష్ముడు, (దోణుదు, 
కర్ణుడు, ఇంకా మనవాళ్ళు కూడా ఎంతమందో నీ ముఖంలోకి చొచ్చు- 
కొనిపోతున్నారు. ఏదో ముంచుకపోతున్నట్టు అందరూ త్వరత్వరగా నీలో 
చేరిపోతున్నారు. కొందరు పలువరుసమధ్యనే చిక్కుకొనిపోయినారు, 
వాళ్ళ తలలు తెగి కిందపడుతూ ఉన్నాయి. నదులు సముద్రంలో చేరి 
నట్టు, దీపపుపురుగులు దీపంలో పడి ప్రాణాలు కోల్పోయినట్టు లోకాలు 
లోకపాలకులు, వీరాధివీరులు నీలో లయిం చిపోతున్నారు. జగబ్దేగీయమా- 
నంగా వెలుగుతున్న నీ ఉగముఖంలో సమ్మగమైన సృష్టి పచ్చడిపచ్చుడిగా 
నలిగిపోతూ ఉన్నది. ఇంత ఉగ్రమూర్తివని నే ననుకోలేదు. ప్రభూ! అసలు 
నీ వెవ్వరినో తేల్చి చెప్పు. నీ ఆద్యంతాలు నాకు బోధపడటం లేదు. 


నీ వెవరివని ప్రశ్నించగానే కృష్ణుడు వెంటనే సమాధానం చెప్పాడు: 
“నేను కాలుల్ణో, కాలరూపంలో లోకాలను కబళించేందుకు ఇక్కడికీ 
వచ్చాను. నీవు చంపినా చంపకపోయినా నీ వాళ్ళంతా బతకరు. 


చేసీ చూడాలి 117 


ఇంతకుముందే వాళ్ళ మరణం నేను నిర్ణయించి పెట్టాను. ఆ పని నీచేత 
చేయిద్దామని నా సంకల్పం. కాబట్టి వెంటనే లేచి యుద్దం చెయ్యి. నీవు 
గురుభావంతో చూస్తున్న (ద్రోణ భీష్మ జయద్రథు లందరూ ఇంతకుముందే 
నా చేతుల్లో చిక్కి ఉన్నారు. ఇక వాళ్ళెవ్వరికీ దక్కరు. కాబట్టి విచారం 
మాని యుద్ధం సాగించు. జయం సాధించు, ధర్మాన్ని నిలబెట్టు. 


ఈ మాటలు విన్న అర్జునుడు భయంతో కంపించిపోయినాడు. 
కృష్ణపరమాత్మ కు మాటిమాటికి నమస్కరించి గద్గదస్వరంతో వినయంగా 
చెప్పసాగాడు: అవును, నీ నిజస్వరూపం నా కిప్పుడు బోధపడింది. ప్రపంచం 
నిన్ను (ప్రశం సించటం ఊరక కాదు. రాక్షసులు నిన్ను చూచి భయపడి 
పారిపోతున్నారు. బ్రహ్మకంట ఉన్నత స్థాయిలో ఉన్న నీకు ఎవరైనా 
నమస్కరిస్తారు. (ప్రపంచమంతా నీకు నివాసం. మంచిచెడ్డల కతీతమైన 
మహనీయ స్థితిలో ఉన్న నీకు క్షరం లేదు. నీవు అక్షర పరబ్రహ్మవు. 
సనాతన సత్యనారాయణుడవు. తెలిసినవాడవు. తెలుసుకొనవల సినవాడవు. 
పంచభూతాలలో అష్టమూర్తులలో నీ తేజస్సే ఉంది. నీకు పదివేల 
నమస్కారాలు, కోటినమస్కారాలు, ముక్కోటి నమస్కారాలు. అన్ని 
నైపులనుంచి నమస్కారాలు. ఎటునుంచి చూచినా నీ ముఖం కనిపిస్తునే 
ఉంది. అందువల్ల అన్ని వైపులనుంచి నీకు నమస్కరిస్తున్నాను. నా 
అపరాధాలు క్షమించు. మా బావ కదా! -- అని సరసంగా చనువుగా 
ఏమేమో అన్నాను. ఎలాగో పిలిచాను. అవన్నీ మన్నించి మరిచిపో. నీవు 
లోకాలకే తండ్రివి. చరాచరసృష్టి నిన్ను పూజిస్తుంది. 'పెద్దలకం'ట పెద్దవు. 
నిన్ను మించినవా డేమిటి, నీతో సమాన మైనవాడే లేడు. మూడు లోకాలలో 
నీ ప్రభావం అద్వితీయం. అందరికీ నీవు ఆరాధ్యుడవు. నా - నమస్కారం 
కూడా స్వీకరించి నన్ను మన్నించు. తండ్రి కొడుకులను మన్నించినట్టు, 
స్నేహితుడు స్నేహితుని సహించినట్లు, ప్రియురాలిని (ప్రియుడు (ప్రేమతో 
చేరదీ సినట్లు, నేను తెలియక చేసిన తప్పులను మన్నించు. ఇంతకుముం 
దెన్న్షడూ చూడని ఉగరూపాన్ని చూచి నేను చాల ఆనందపడుతున్నాను. 
కొంత ఆందోళనగాకూడా ఉంది. కలత చెందిన మనస్సు కుదుటపడేటట్టు 
శంఖ, చక్ర, గదా, పద్మాలతో, కిరీటమండిత నుస్తకంతో నీ చతుర్భుజ 


‘HS గీతామృతం 


రూపాన్ని, ప్రసన్న రూపాన్ని చూడాలని ఉంది. సహస్ర బాహువులను 
చతుర్భాహువులుగా మార్చి, నా కోరిక తీర్పు. 


వెంటనే కృష్ణుడు ప్రసన్నుడై శాంతించాడు. విశ్వరూపం విష్ణురూపంగా 
మారింది. విష్ణురూపం కృష్ణరూపం ధరించింది. ఇలాంటి రూపలావణ్యం 
(పతిదినం చూడాలని పరమబుషులు, దేవతలు పరితపిస్తారు. కాని, వేదా 
ధ్యయనంవల్లగాని, దానధర్మాలవల్లకాని ఇలాంటి రూపం చూడటం సాధ్యం 
కాదు. మనుష్యలోకంలో అసలే సాధ్యం కాదు. భక్తి ఒక్కశే దీనికి కావలసిన 
ల్బర్లత. అనన్యమైన భక్తిభావంవల్లనే విశ్వరూపంలో ఉన్న  విష్ణుస్వరూపాన్ని 
దర్శించటం సాధ్యమవుతుంది. నేను చెప్పిన పనులు, నా కిష్టమయిన 
పనులు నా కోసం చేస్తూ విషయవాసనలకు దూరంగా ఫలా పేక్ష లేకుండా 
సర్వలోక్షపియంగా లోకకల్యాణంకోసం పాటుపడే భక్తులం టే నాకు చాలా 
ఇష్టం. తెలిసి చేసిన కర్మయోగి తెలిసికొన్న తత్త్వాన్ని చూడగలుగుతాడు. 
చూడవలెననే కోరిక గాఢంగా ఉండాలి. 


విశ్వరూపం చూచిన తర్వాత అర్జునుని మనస్సులో ఒక కొత్త ప్రశ్న 
జ 
ఉదయిస్తుంది. అవ్యక్తమయిన పరబహ్మ -- భక్తులకోసం ఆకారాన్ని 
ధరిస్తాడు. కాబట్టి సొకారంగా సేవించటం మంచిదా? నిరాకారం, నిర్గుణం, 
నిరంజనమైన అక్షరపరబహ్మను - జ్ఞానమార్గంలో సేవించడం మంచిదా? 
శ అము Cy ౧ 

ఈ ప్రశ్నకు పరమాత్మ సమాధానం చెప్తూ భక్తియోగంలోని సౌలభ్యాన్ని 
వివరిస్తాడు. 


నాయందు మనస్సు పెట్టి నిశ్చలమైన కర్మయోగంతో శ్రద్రగా నన్ను 
లు రా ఠా 
ఆరాధించే భక్తులే పరమయోగ్యులు. అవ్యక్తం, అని ర్రేశ్యం, అకరం అయిన 
యు అ 

నిర్షుణపరబహ్మను ఆత్మసంయమంతో అచంచల దీక్షతో ఆరాధించేవాళ్ళు 
కూడా నా అనుగ్రహానికి పాతు లవుతారు. కాని, నిర్ష్ణణపరబహ్మను 
ఆరాధించడం కష్టసాధ్యం. శరీరధారులకు మూర్తిగా భగవంతుని ఆరాధిం- 
చటం సులభం. సౌకారంగా సేవించినా, నిరాకారంగా భావించినా చేసిన 
కర్మలను పరమాత్మకు అర్పించి చేస్తే అదే యోగమవుతుంది. అలాంటి 
కర్మ యోగులకు జ్ఞానం, భక్తి సహకరిస్తాయి. నాయందు మనస్సు పెట్టి 


చేసీ చూడాలి 110 


నన్ను ధ్యానించే యోగులు అచిర కాలంలోనే జనన మరణ సంసరణంనుంచి 
విడివడుతారు. కాని, మనస్సును నాయందు నిలిపి, ఫలాపేక్ష లేకుండా 
పనిచెయ్యటం అంత సులభమైన పని కాదు, అభ్యాసంవల్ల, వైరాగ్యంవల్ల 
క్రమంగా సాధించాలి. అభ్యాసంకూడా కష్టసాధ్యమని తోస్తే, చేసే పనులన్నీ 
భగవత్‌ సేవగా భావిస్తే చాలు. పనులు చేస్తూ ఫలితం పరమాత్మకు 
వదిలివెయ్యడం అన్నిటికంట సులభమయిన. మార్గం. నిష్కామకర్మ వల్ల 
నిశ్చలమైన మనస్సు కుదురుతుంది. నిర్మలమైన మనస్సుకు నిశ్శేయసం 
త్వరలో సిద్ధిస్తుంది. 


జ్ఞానం పునాది. జ్ఞానం ధ్యానానికి ఆధారం. ధ్యానం చేయగా 
చేయగా కర్మఫలత్యాగం సిద్ధిస్తుంది. కర్మఫలత్యాగంవల్ల త్వరలో శాంతి 
చేకూరుతుంది. చేయవలసిన పనులను చేసితీరాలనే ధృఢమైన సంకల్పం 
కర్మయోగం. చేసే పనులను ఎందుకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో 
తెలిసిచెయ్యటం జ్ఞానయోగం. ఫలాపేక్ష లేకుండా చేయవలసిన పనులను 
సక్రమంగా చేసి, చిత్తశుద్ధిని సాధించి, అంతరంగంలోని అంతరాత్మను చూచి 
అనందించటం, తనలోనున్న ఆత్మతత్త్వాన్నే అంతటాచూచి తన్మయత్వం 
పొందటం నిజమైన భక్తియోగం. ఇలా కర్మ జ్ఞాన భక్తి సమన్వయంతో 
ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన ఆత్మయోగి ఎలా ఉంటాడో? ఆతని 
లక్షణాలేవో? కృష్ణపరమాత్మ భక్తియోగానికి సారాంశంగా వివరిస్తాడు: 


ఎవరినీ అతడు ద్వేషించడు. “ద్వి' (రెండు) అనే భావం నుంచే 
ద్వేషం బయలుదేరుతుంది. కాని నిజమైన భక్తునికి అందరూ మిత్రులే. 
అందరినీ దయతో చూస్తాడు. అహంకారం, మమకారం అతన్ని అంటవు. 
అందరూ తనవారే, పరులే లేరు. కష్ట సుఖాలను సమానంగా సహిస్తాడు. 
ఎప్పుడూ ఆనందంగా తృప్తిగా ఉంటాడు. తనను తాను అదుపులో 
పెట్టుకొని నియమితమైన ఆచరణ కావిస్తాడు. అతని సంకల్పానికి తిరుగు 
లేదు. అతని మనస్సు, బుద్ధి ఈశ్వరార్చితం. అతనివల్ల ప్రపంచానికి క్షోభం 
కలుగదు. (ప్రపంచంవల్ల అతనికి క్తోభ కలుగదు. సంతోషం, దుఃఖం అతని 
మనస్సును చలింపలేవు. ఫలాపేక్ష లేదు. పరాపేక్ష లేదు. పరమ పవిత్రమైన 


120 గీతామృతం 


మనస్తత్వంతో, నిర్వివారంగా నిర్మలంగా నిష్టతో అన్నింటికి అతీతమైన 
అవధూతస్థాయిలో, భక్తిని పెంచుకొనే భావయోగి పరమాత్మకు చాలా 
ఇమ్టుడవుతాడు. సుఖం వచ్చినప్పుడు ఆనందంతో పొంగిపోడు. ఇతరుల 
బొన్నత్యం చూచి అసూయపడడు. ఉన్నది పోయిందని విచారించడు. లేనిది 
రాలేదని కొంక్షించడు. మంచిని చెడును మంచిగానే భావిస్తాడు. శత్రు 
వులనుకూడా మిత్రులుగానే చూస్తాడు. అవమానాన్నికూడా సన్మానంగానే 
భావిస్తాడు. చల్లదనం, వెచ్చదనం, కష్టం, సుఖం -- అన్నింటిని సమానంగా 
సేవిస్తాడు. ప్రపంచంలో జరిగే ప్రతిసంఘటనకూడా పరమేశ్వర సంకల్పమని 
భావిస్తాడు. నిందించినా, స్తుతించినా కోపగించుకోడు. ఉబ్బిపోడు. ఏ 
నాటికి ఏది లభిస్తే దానితో తృప్తిపడి అంతవరకే ప్రాప్తమని ఆనందిస్తాడు. 
అలాంటివాడికీ (పపంచ మంతా. ఇల్లే. ఎక్కడ కూర్చుంటు అక్కడ 
అతని మనస్సు సమాధి స్థితికి వస్తుంది. శ్రద్దాభక్తులు అతనీకి ఉచ్చ్వాస 
నిశ్శాసాలు. భగవద్వచనామృతం అతనికి సంజీవని. పరమాత్మ సందర్శనం 
అతని ఏకైక ధ్యేయం, అలాంటి భక్తుడంటే భగవంతునికి చాలా ఇష్టం. 
పరమ వరేణ్యుడయిన పరమాత్మను దర్శించినవానికే ఇలాంటి నిశ్చలమైన 
భక్తి కుదురుతుంది. ఏనాటికైనా ఆ రూపం చూచి తీరాలి. 


అష్టమోఒధ్యాయః 
అక రపరబ్రహ్మయోగః 
A 
అర్జున ఉవాచ 
క్రిం తద్భ్రహ్మ? కిమధ్యాత్మం? కిం కర్మ? పురుషోత్తమ! 
అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే? 
అధియజ్ఞః కథం కోజ_త్ర? దేహేఒస్మి న్మధుసూదన! 
ప్రయాణకాలే చ కథం జ్ఞేయో౭ సీ నియతాత్మభిః. 
శీ భగవానువాచ 

అక్షరం బ్రహ్మ పరమం స్వభావో౭.ధ్యాత్మ ముచ్యతే, 
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః. 
ఆధిభూతం క్షరో భావః పురుష శ్చాధి దైవతమ్‌, 
ఆధియజ్లోఒహ మేవాత్ర దేహే దేహభృతాంవర! 
అన్తకొలే చ మామేవ స్మర న్ముక్త్వా కలేబరమ్‌, 
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. 
యం యం వాజుపి స్మర నావం త్యజత్యన్తే కలేబరమ్‌, 
తం తమేవైతి కౌన్తేయ! సదా తద్భావ భావితః 
తస్మాత్సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్య చ, 
మయ్యర్సిత మనో బుద్ది ర్మామేవైష్య స్యసంశయమ్‌. 
అభ్యాసయోగ యుక్తేన చేతసా నాన్యగామినా, 
పరమం పురుషం దివ్యం యాతి పార్ణానుచిన్తయః౯. 


6 


122 


కవిం పురాణ మనుశాసితార 
మణోరణీయాంస మనుస్మరే ద్యః 

సర్వస్య ధాతార మచిన్త్యరూప 
మాదిత్యవర్థం తమసః పరస్తాత్‌. 


ప్రయాణకాలే మనసాఇచలేన 

భక్త్యాయుక్షో యోగబలేన చైవ, 
భ్రువోర్మధ్యే ప్రాణ మావేశ్య సమ్య 

క్ష తం పరంపురుష ము పైతి దివ్యమ్‌. 


యదక్షరం వేదవిదో వదన్తి 
విశన్తి యద్యతయో వీతరాగాః, 
యదిచ్చన్లో బ్రహ్మచర్యం చరన్తి 
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. 
_సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ, 
మూర్జ్యాధాయాత్మనః ప్రాణ మాస్థీతో యోగధారణామ్‌. 


వై మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహర న్మామనుస్మరకా, 
యః ప్రయాతి త్యజనేహం స యాతి పరమాం గతిమ్‌. 


అనన్యచేతా స్సతతం యో మాం స్మరతి నిత్యశః, 
తస్యాహం సులభః పార్ట! నిత్యయుక్తస్య యోగినః. 


మా ము పేత్య పునర్హన్మ దుఃఖాలయ మశాశ్వతమ్‌, 
నాప్పువన్తి మహాత్నాన సంసిదిం స : 
ప్నువన్తి త్మా స్పంబథ్రైం పరమాం గతాః, 


భగవద్గీత 


10 


Il 


13 


14 


15 


అధ్యా. - 8 
ఆబ్రహ్మభువనా ల్లోకాః పునరావర్తినోఒర్జున! 
మా ముసేత్య తు కౌన్తేయ! పునర్జన్మ న విద్యతే. 
సహస్రయుగ పర్యన్త మహ ర్యద్భృహ్మణో విదుః, 
రాత్రిం యుగసహస్రాన్తాం తే ఒహోరాత్రవిదో జనాః. 
అవ్యక్కాద్య్యక్తయ స్సర్వాః ప్రభవన్త ్యహరాగమే, 
రాత్ర్యాగమే ప్రలీయన్తే తతైవావ్యక్త సంజ్ఞకే. 
భూతగ్రామ స్ప ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే, 
రాత్వాగమే౭_వశః పార! పభవతహరాగమే. 
Cs న పక 
పరస్తస్మాత్తు భావో౭న్యోఒవ్యకో౬వ్యక్తాత్సనాతనః, 
య స్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి, 
అవ్యక్షో౬క్షర ఇత్యుక్త స్తమాహుః పరమాం గతిమ్‌, 
యం ప్రాప్య న నివర్తన్తే తద్దామ పరమం మము. 
రా 
పురుష స్స పరః పార్ధ! భక్త్యా లభ్య స్త్యనన్యయా, 
యస్యాన్తస్త్రాని భూతాని యేన సర్వమిదం తతమ్‌. 
నూ! 
యత్ర కాలే త్వనావృత్తి మావృత్తిం చైవ యోగినః, 
(ప్రమాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ! 


ఆగ్ని రోత రహ శుక్ష ష్షణ్మాసా ఉత్తరాయణమ్‌, 
తత్ర ప్రయాతా గచ్చన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. 
ధూమో రాత్రి స్తథా కృష్ణ ష్షణ్మాసా దక్రిణాయనమ్‌, 
తత్ర చానుమసం జ్యోతి ర్యోగీ ప్రాప్య నివర్తతే. 


123 


16 


17 


18 


19 


20 


21] 


22 


23 


24 


25 


124 

ఎజ్‌ చ 
శుక్ల కృష్ణే గతీ హ్యేతే జగత శాశ్వతే మతే, 
ఏకయా యాత్యనావృత్తి మన్యయా౭.౭_వర్తతే పునః. 


నైతే సృతీ పార్ట! జానన్యోగీ ముహ్యతి కశ్చన, 
తస్మా త్సర్వేషు కాలేషు యోగయుకో భవార్జున! 


వేదేషు యజ్జేషు తపస్సు చైవ 

దానేషు యత్సుణ్య ఫలం ప్రదిష్టమ్‌, 
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా 

యోగీ పరం స్థాన ముపతి చాద్యమ్‌. 


ఓం తత్సదితి 
శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్తే 
శీకృష్ణార్దునసంవాదే అక్షరపరబహ్మయోగో నామ 
అష్టమోఒధ్యాయః. 


4 ౬ 


భగవద్గీత 


26 


27 


28 


నవమోఒధ్యాయః 
రాజవద్యారాజగుహ్యయోగః 
ఢీ భగవానువాచ 
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యా మ్యనసూయవే, 
జ్ఞానం విజ్ఞాన సహితం యద్‌జ్ఞాత్వా మోక్ష్య సేఒశుభాత్‌. 


రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్‌, 
ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయమ్‌. 


ఆ(శద్దధానాః పురుషాః ధర్మప్యాస్య పరన్తప! 
అ(ప్రాప్య మాం నివర్తన్తే మృత్యు సంపార వర్త్మని. 


మయా తత మిదం సర్వం జగదవ్యక్తమూర్తినా, 
మత్‌పాని సర్వభూతాని న చాహం తేష్యవ స్థితః. 
(c= (c=) 


నచ మత్‌ స్టాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్‌, 
భూతభృ న్నచ భూతస్థో మమాత్మా భూతభావనః, 


యధథా౭._౭2_కాశస్థితో నిత్యం వాయు స్పర్వత్రగో మహా, 
తథా సర్వాణి భూతాని మత్‌ స్టానీత్యుపధారయ. 


సర్వభూతాని కౌన్తేయ! ప్రకృతిం యాన్తిమామికామ్‌, 
కల్పక్షయే పున స్తాని కల్పాదౌ విసృజామ్యహమ్‌. 


ప్రకృతిం స్వామవష్షభ్య విసృజామి పునః పునః 
భూతగ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృతే ర్వశాత్‌. 


126 

న చ మాం తాని కర్మాణి నిబద్నన్తి ధనంజయ! 
ఉదాసీనవదాసీన మసక్తం తేషు కర్మసు. 
మయా౬ధ్యక్షేణ ప్రకృతి స్ఫూయతే సచరాచరమ్‌, 
హేతునాఒనేన కౌన్తేయ! జగద్విపరివర్తతే. 


అవజానన్సి మాం మూఢాః మానుషీం తనుమాగ్రితమ్‌, 
పరం భావ మజాననో మమ భూతము హేశ్వరమ్‌. 
మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః, 
రాకసీ మాసురీం చెన ప్రకృతిం మోహినీం శ్రితాః 
(AO (ae 
మహాత్మానస్తు మాం పార్థ! దైవీం ప్రకృతి మాడ్రితాః 
భజన గనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్‌. 
సతతం కీర్తయన్లో మాం యతన్తశ్చ దృఢవ్రతాః, 
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. 
జ్ఞానయజ్జేన చాప్యన్యే యజన్తో మా ముపాసతే, 
ఏకత్వేన పృథక్తే కన బహుధా విశ్వతోముఖమ్‌. | 


అహం క్రతు రహం యజ్ఞ స్స్ప్వధాఒహ మహ మౌషధమ్‌, 
మన్హ్రోఒహ మహమేవాజ్య మహ మన్ని రహం హుతమ్‌. 


సీతొఒహమస్య జగతో మాతా ధాతా సీతామహః, 
వేద్యం పవిత్ర మోంకార బుక్సామయజు రేవ చ. 
గతి ర్భర్హా ప్రభు స్పాక్షీ నివాస శృరణం సుహృత్‌, 
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్‌. 


భగవద్లిత 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


అధ్యా. - 9 
తపామ్యహ మహం వర్షం నిగృష్ణో మ్యుత్సృజామి చ, 
అమృతంచైవ మృత్యుశ్చ సదసచ్చాహ మర్జున!, 


తైవిద్యా మాం సోమపాః పూతపాపా 

యజ్జై రిష్ట్ర్వా స్వర్గతిం ప్రార్థయన్తే, 
తే పుణ్య మాసాద్య సురేన్హులోక 

మశ్చన్తి దివ్యా నివి దేవభోగాన్‌. 
తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం 

క్రీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి, 
ఏవం (త్రయీ ధర్మ మనుప్రపన్నాః 

గతాగతం కావుకామూ లభన్తే. 
అనన్యా శ్చిన్రయన్లో మాం యే జనాః పర్యుపాసతే, 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌. 
యే౭ప్యన్య దేవతా భక్తా యజన్తే శ్రద్దయా౭న్వితాః, 
తేసి మామేవ కౌన్తేయ! యజన్త్యవిధిపూర్వకమ్‌. 
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ 
న తు మా మభిజానన్తి తత్తేనాతశ్చ్యవన్తి తే. 


యాన్తి దేవవ్రతా దేనా౯ పిత్తూన్‌ యాన్తి సితృవ్రతాః, 


భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినో౬ పీ మామ్‌. 


పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి, 
తదహం భక్తు $పహృత మశ్నామి ప్రయతాత్మనః, 
యత్కరోషి యదశ్నాసి యజ్ఞహోషి దదాసి యత్‌, 
యత్తపస్యసి కౌన్తేయ! తత్కురుష్య మదర్పణమ్‌. 


127 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


128 భగవద్గీతో 


శుభాశుభ ఫలె రేవం మోక్ష్య సే కర్మ బన్హ నైః, 
సన్నా్యసయోగ యుక్తాత్మా విముక్షో మా ముపైష్యసి. 
సమోఒహం సర్వభూతేషు న మే ద్వేష్యోఒస్తి న ప్రియః, 
యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్‌. 
అపి చే త్సుదురాచారో భజతే మా మనన్యభాక్‌, 
సాధురేవ స మన్తవ్య స్సమ్య గ్వ్యవసితో హి సః 

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాన్తిం నిగచ్చతి, 

కౌన్తేయ! ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. 

మాం హి పార్ట! వ్యపాశ్రిత్య యే౭ పీ స్యుః పాపయోనయః, 
స్త్రియో వెశాా సథా శూదా సే౬పీ యాని పరాంగతిమ్‌. 
కిం పున ర్స్రాహ్మణా:ః పుణ్యాః భక్తా రాజరయ స్తథా, 


అనిత్య మసుఖం లోక మీమం ప్రాప్య భజస్వ మామ్‌. 


మన్మనా భవ మద్భక్షో మద్యాజీ మాం నమస్కురు, 
మా మేవైష్యసి యుక్తె వ మాత్మానం వుత్సరాయణః. 


ఓం తత్సదితి 
శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 
శ్రీకృష్ణార్ణునసంవాదే రాజవిద్యారాజగుహ్యయోగో నామ 
నవమో౭.ధ్యాయః. 


శ ఈ ౬ 


28 


29 


30 


31 


32 


33 


34 


దశమోఒధ్యాయః 
విభూతి యోగః 
ఢీ భగవానువాచు 
భూయ ఏవ మహాబాహో! శృణు మే పరమం వచః, 
యత్తేఒహం పీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. 
న మే విదు స్ఫురగణాః ప్రభవం న మహర్షయః, 
అహ మాది రి దేవానాం మహరీణాం చ సర్వశః. 
Cu 9 

యో మౌ మజ మనాదిం చ వేత్తి లోకము హేశ్వరమ్‌, 
అసమ్మూఢ స్ప మర్తేేషు సర్వపాపైః ప్రముచ్యతే. 
బుదిర్‌ జాన మసమ్మోహః క్షమా సత్యం దమ శృమః, 

సొ జా లి | 
సుఖం దుఃఖం భవోఒభావో భయం చాభయమేవ చ. 
అహింసా సమతా తుష్టి స్తపో దానం యశో౭. యశః 
భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. 
మహర్షయ స్పష్త పూర్వే చత్వారో మనవ స్తథా,. 
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః, 
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః, 
సోజవికమ్పేన యోగేన యుజ్యతే నాఒత్ర సంశయః, 
అహం సర్వస్య ప్రభవో మత్త స్పర్వం ప్రవర్తతే, 
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితాః 
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్తః పరస్పరమ్‌, 
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ. 


130 


తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్‌, 
దదామి బుద్దియోగం తం యేన మా ముపయాన్తి తే. 


తేషామేవానుకమ్నార్థ మహ మజ్ఞానజం తమః, 
వావ్‌ ల్ని 
నాశయా మ్యాత్మ భావస్టో జ్ఞానదీ పన భాస్వతా. 


అర్జున ఉవాచ 
పరం బ్రహ్మ పరం ధాను పవిత్రం పరమం భవాక్‌, 
పురుషం శాశ్వతం దివ్య మాదిదేవ మజం విభుమ్‌. 


ఆహు స్తా మృషయ స్సర్వే దేవర్షి ర్నారద స్తథా, 
అసీతో దేవలో వ్యాస స్స్వ్వయంచైవ బ్రవీషి మే. 


సర్వ మేత దృతం మన్యే యన్మాం వదసి కేశవ! 
న హితే భగవకా! వ్యక్తిం విదు ర్తేవా న దానవాః. 


స్వయ మేవాత్మనా౬౬త్మానం వేళ్ల త్వం పురుషోత్తమ! 
భూతభావన! భూతేశ! దేవ దేవ! జగత్పతే! 

వక్తు మర్గస్యశేషేణ దివ్యా హ్యాత్మ విభూతయః, 

యాభి ర్విభూతిభి గ్లోకా నిమాం స్త్వం వ్యాష్య తిష్టసి. 


కథం విద్యామహం యోగిం స్త్వాం సదా పరిచిన్తయకా, 
శేషు శేషు చ భావేషు చిన్న్యో౬సి భగవక! మయా. 


విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన! 
భూయః కథయ తృష్పిర్లి శృణ్యతో నాస్తీ మే. మృతమ్‌. 


భగవద్గిత 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


అధ్యా. - 10 

ఢీ భగవానువాచః 
హంత! తే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః, 
ప్రాధాన్యతః కురు[శ్రేష్ట! నాస్త్యన్హో విస్తరస్య మే. 


అహమాత్మా గుడాకేశ! సర్వభూతాశయ స్థితః, 
అహ మాదిశ్చ మధ్యం చ భూతానా మన్త ఏవ చు 


ఆదిత్యానా మహం విష్ణు రో ్యతిషాం రవి రంశుమా౯, 
మరీచి ర్మరుతామస్మి నక్షత్రాణా మహం శశీ, 


వేదానాం సామవేదోఒ స్మి దేవానామస్మి వాసవః, 
ఇనియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. 


రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షపామ్‌, 
వసూనాం పావకశ్చాస్మి మేరు శ్రి ఖరిణామహమ్‌. 


పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్ట! బృహస్పతిమ్‌, 
సేనానీనా మహం స్కన్ల స్సరపా మస్మీ పాగరః 


మహరీణాం భృగురహం గిరామస్మే సక మకరమ్‌, 
అన్ని 4 ల 
యజానాం జపయజ్ఞో౭౬ స్మి సావరాణాం హిమాలయ. 
జు - (= = 


అశ్వత్ధ స్పర్వవృక్షాణాం దేవర్షీణోం చ నారదః, 
గన్దర్వాణాం చిత్రరథ స్పిద్దానాం కపీలో మునిః. 
ఠా ఠా 


ఉచ్చెశ్ళ్రవస మశ్వానాం విద్ది మా మమృతోద్భవమ్‌, 
ఐరావతం గజేన్హాణాం తరత చ నరాధిపమ్‌. 


ఆయుధానా మహం వజం ధేనూనామ స్మీ కామధుక్‌, 
ప్రజనశ్చాస్మి కన్లర్స స్సర్పాణామ స్మి వాసుకి; 
10 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


132 


అనన్తశ్చాస్మి నాగొనాం వరుణో యాదసామహమ్‌, 
పితాణా మర్యమాచాస్మీ యమ స్పంయమతా మహమ్‌. 


ప్రహ్లోదశ్సా స్మి దైత్యానాం కాలః కలయతా మహమ్‌, 
మృగాణాం చ మృగేన్హ్రోఒహం వైనతేయశ్చ పక్తిణామ్‌. 


పవనః పవతామస్మి రామ శృస్త్రభృతా మహమ్‌, 
రుషాణతాం మకరశ్శాస్మి ప్రోతసామస్మి జాహ్నవీ. 


లే వో గ్గ 
సర్గాణా మాది రన్తశ్చ మధ్యంచైవాహ మర్గ్జునః 
ఆధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతా మహల్‌. 


తి RA 
అక్షరాణా మకారోఒస్మి ద్వన్ష్వ ప్పామా సికస్య చ, 
అహమేవాక్షయః కాలో ధాతాఒహం విశ్వతోముఖ: 


మృత్యు స్పర్వహర శ్చాహ ముద్భవశ్చ భవిష్యతామ్‌, 
కీర్తి శ్రీ ర్వాక్స నారీణాం స్మృతి ర్మేధా ధృతిః క్షమా. 


బృహత్సామ తథా పామ్నాం గాయత్రీ ఛన్లసా మహమ్‌, 
మాపానాం మార్ష్గశీర్లోఒహ మృతూనాం కుసుమాకరః. 


ద్యూతం ఛలయతామ స్మి తేజ స్తేజస్వినా మహమ్‌, 


జయో౭౬స్మి వ్యవసాయోఒస్మి సత్త్వం సత్త్వ్యవతామహమ్‌. 


వృష్ణీనాం వాసుదేవోఒస్మి పాణ్ణవానాం ధనంజయః, 
మునీనామప్యహం వ్యాసః కవీనా ముశనా కవిః. 


భగవద్గీత 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


అధ్యా. - 10 
దణ్లో దమయతామ స్మీ నీతిర స్మి బిగీషతామ్‌, 
మౌనం చైవాస్మీ గుహ్యానాం జానం జానవతామహమ్‌. 
z= =a Ca 
© అ | 
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహ మర్జున! 


వ తదస్తి వినా యత్స్యా న్మయా భూతం చరాచరమ్‌. 


నాన్తోఒస్తి మమ దివ్యానాం విభూతీనాం పరన్తప! 
ఏష తూద్దేశతః ప్రోక్షో విభూతే ర్విస్తరో మయా. 


యద్యద్విభూతిమత్సత్త (౦ శ్రీమదూర్చిత మేవ వా, 
తత్తదేనావగచ్చ త్వం మమ తేజోఒ౦శసంభవమ్‌. 


అథ వా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున! 
విష్ణభ్యాహమిదం కృత్స్న మేకొంశేన స్టితో జగత్‌. 


ఓం తత్సదితి 
శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం యోగశాస్త్రి 
శీకృష్ణార్ణునసంవాదే విభూతియోగో నామ 
దశమో౭_ ధ్యాయః 


«x ప 


133 


38 


39 


40 


41 


43 


ఏకాదశో౭_ధ్యాయః 
విశ్వరూపసందర్శనయోగః 
ఆరున ఉవాచ 
జ | 
మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంజ్ఞితమ్‌, 
యత్త్యయోక్రం వచ స్తేన మోహోఒయం విగతో మమ. 


భవాష్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా, 
త్వత్తః కమలపత్రాక్ష! మాహాత్మ ్యమపి చావ్యయమ్‌. 
ఏవ మేతద్యథాఒ౬త్థ త్య మాత్మానం పరమేశ్వర! 
ద్రష్టు మిచ్చామి తే రూప మైశ్వరం పురుషోత్తమ! 
మన్యే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో! 
యోగేశ్వర! తతో మే త్వం దర్శయాత్మాన మవ్యయమ్‌. 
శ్రీ భగవానువాచు 
పశ్య మే పార్ట! రూపాణి శతశో౭_థ సహస్రశః 
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని గ 
పశ్యాదిత్యా న్వసూ న్రుద్రా నశ్వినౌ మరుత స్తథా, 
బహూ న్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత! 
నర పశ్యాద్య సచరాచరమ్‌, 

1 లి 9 
మమ దేహే గుడాకేశ! యచ్చాన్యద్దుష్టు మిచ్చసి. 
నతు మాం శక్యే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా, 
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్‌. 


అధ్యా. - ll 

నష్హాయ ఉవాచ: 
ఏవముక్త్వా తతో రాజన్‌! మహాయోగేశ్వరో హరిః, 
దరృ్మయామాస పార్ణాయ పరమం రూప మైశ్వరమ్‌. 
అనేక వక్తినయన మనేకాద్భుత దర్శనమ్‌, 
అనేక దివ్యాభరణం దివ్యా నేకోద్యతాయుధమ్‌. 
దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్థానులేపనమ్‌, 
సర్వాశ్చర్యమయం దేవ మనన్తం విశ్వతోముఖమ్‌. 


దివి సూర్య సహస్రస్య భవే ద్యుగపదుళ్ధితా, 


యది భా స్పదృశీ సా స్యా ద్భాస స్తస్య మహాత్మనః, 


తతైకస్థం జగత్క్భుత్స్నం ప్రవిభక్త మనేకధా, 
అపశ్య ద్దేవదేవస్య శరీరే పాణ్ణవ స్తదా, 
తత స్స విస్మయావిష్టో హృష్టరో మా ధనజ్ఞ్యయః, 
ప్రణమ్య శిరసా దేవం కృతాబ్ఞ్వలి రభాషత. 
అరున ఉనాచః 
యా 

పశ్యామి దేవాం స్తవ దేవ! దేహే 

సర్వాం స్తథా భూతవిశేష సజ్ఞాన్‌, 
బ్రహ్మాణ మోశం కమలాసనస్థం, 

బుషీంశ్చ సర్వా నురగాంశ్చ దివ్యాక. 


అనేక బాహూదరవక్త్ర నేత్రం 
పశ్యామి త్వాం సర్వతోఒనన్తరూషమ్‌, 
నాన్తం న మధ్యం న పున స్తవాదిం 
పశ్యామి విశ్వేశ్వర! విశ్వరూప! 


135 


10 


1l 


12 


13 


14 


15 


16 


136 భగవద్గిత 


కిరీటినం గదినం చక్రిణం చ 
తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్‌, 
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్హా 
ద్దీప్తానలార్కద్యుతి మప్రమేయమ్‌. 17 
త్వ మక్షరం పరమం వేదితవ్యం 
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్‌, 
త్వ మవ్యయ శాశ్వత ధర్మగోప్తా 
సనాతన స్త్వం పురుషో మతో మే. 18 
అనాది మధ్యాన్త మనన్త వీర్య 
మనన్త బాహుం శశిసూర్య నేత్రమ్‌, 
పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం 
స్వ తేజసా విశ్వమిదం తపన్తమ్‌. 19 


ద్యావాష్ఫథివ్యో రిద మన్తరం హి 
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః, 
దృష్టా ఎషాద్భుతం రూపముగ్రం త వేదం 
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మ౯! 20 


అమో హి త్వాం సురసబ్ఞా విశన్తి 
కేచిద్భీతాః ప్రాఖ్టలమో గృణన్తి, 
స్వ స్తీత్యుక్తా మహర్షి సిద్ద సంఘాః 
స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. 21 
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః 
విశ్వేఒశ్వినా మరుత శో ష్మాపాళ్చ, 
గన్దర్వ యక్షా సుర సిద్ధసబ్ధాః 
వీక్షన్తే త్వాం విస్మితాశ్ళెవ సర్వే, 22 


అధ్యా. - Hu 

రూపం మహత్తే బహువక్త్రునేత్రం 
మహాబాహో! బహుబాహూరుపొదమ్‌, 

బహూదరం బహుదంఫ్ట్రాకరాలం 


దృష్టా లోకాః ప్రవ్యథితా స్తథాఒహమ్‌. 


నభస్స్స్ఫశం ద్రీప్త్రమనేక వర్గం 
వ్యాత్తాననం దీప్త విశాల న్నేత్రమ్‌, 
దృష్టా క్యా పక్యరితాన్తరాల్మా 
ధృతిం న విన్లామి శమం చ విష్ణో! 
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని. 
దృష్ట్వైవ కాలానల సన్నిభాని, 
దిశో న జానేనలభేచ శర్మ 
ప్రసీద దేవేశ జగన్నివాస! 
అమా చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రా 
స్పర్వే స సహైవావనిపాలసజ్జైః, 
భీష్మో ద్రోణ స్పూతపుత్ర స్తథోడ.సౌ 
సహాస్మదీయైర సి యోధముఖెః. 


వక్సాణి తే త్వరమాణా విశన్తి 
దంఖ్ర్రాకరాలాని భయానకాని, 
కేచిద్విలగ్నా దశనాన్త రేషు 
సందృశ్యచ్తే చూర్తితై శత్రవః 


యథా నదీనాం బహవో౭_మ్బు వేగా 
స్పముద్రమేవాభిముఖా ద్రవన్తి, 
తథా తవామో నరలోకవీరా; 
విశనస్తి వక్తా ణ్యభివిజ్వలన్తి. 


23 


24 


25 


26 


27 


28 


138 
యథా ప్రదీప్తం జ్వలనం పతబజ్లాః 

విశన్తి నాశాయ సమృద్దవేగాః, 
తథైవ నాశాయ విశన్తి లోకా 

స్తవాపి వక్తాణి సమృద్ధవేగా:. 
లేలిహ్యసే గ్రసమాన సృమన్తా 

ల్లోకా నృమగ్రా న్వదనై ర్హ్వలద్భిః 
తేజోధి రాపూర్య జగత్సమ(గం 

భాస స్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో! 
ఆభఖ్యాహి మే కో భవానుగ్రరూపో 

నమోస్తు తే దేవవర! ప్రసీద, 
విజ్ఞాతు మిచ్చామి భవన్తమాద్యం 

నహి ప్రజానామి తవప్రవృత్తిమ్‌. 

శ భగవానువాచ 

కాలో౭_ స్మి లోకక్ష యకృత్స్రవృద్దో 

లోకా నృమాహర్తు మిహ ప్రవృత్తః, 
బుతేఒపిత్యాంన భవిష్యన్తి సర్వే 

యేఒవస్థితాః ప్రత్యనీకేషు యోధాః 
తస్మా త్త ముత్తిష్ట యశో లభస్వ 

జిత్వా శత్రూ న్ఫుంక్ష్య రాజ్యం సమృద్ధమ్‌, 
. మరిమైవైతే నిహతాః పూర్వమేవ 

నిమిత్త మాత్రం భవ సవ్యసాచి౯! 
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ 

కర్ణం తథాన్యానపి యోధవీరా౯, 
మయాహతాం స్త్వం జహి మా వ్యథిష్టా 

యుధ్యస్వ డేతాఒసి రణే సపత్నాన్‌. 


భగవద్గీత 


29 


30 


31 


32 


33 


34 


అధ్యా. - 1l 
నక్హాయ ఉవాచః 
ఏతచ్చుత్వా వచనం కేశవస్య. 
కృతామ్ణులి ర్వేపమానః కిరీటీ, 
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం 
సగద్గదం భీతభీతః ప్రణమ్య. 


అర్జున ఉవాచ? 
ల 5 | ఆ ' 
స్థానే హృషీకేశ! తవ ప్రకీర్త్యా 
జగత్స్రహృష్య త్యనురజ్యతే చ, 
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి 
సర్వే నమస్యన్తి చ 'సద్దసజ్ఞాః. 


కస్మాచ్చ తేన నమేరన్మహాత్మ౯! 
గరీయేే బ్రహ్మణోఒప్యాదికర్త, 
అనన్త దేవేశ! జగన్నివాస! 
త్వమక్షరం సదసత్తత్సరం యత్‌. 


త్వ మాదిదేవః పురుషః పురాణ 
స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్‌, 

వేత్తాఒసి వేద్యం చ పరం చ ధామ 
త్వయా తతం విశ్వమనన్తరూప! 


వాయు ర్యమో౭గ్ని ర్వరుణ శృశాజ్క:ః 
ప్రజాపతి స్త్వం ప్రపితామహశ్చ, 
నమో నమస్తేఒస్తు సహస్రకృత్వః 


పునశ్చ భూయోఒపి నమో నమస్తే. 


139 


35 


36 


37 


38 


39 


140 
నమః పురస్తాదథ పృష్టత స్తే 
నమో౭స్తుతే సర్వత ఏవ సర్వ, 
అనన్త వీర్యామిత విక్రమ స్త్వం 
సర్వం సమాప్నోషి తతోఒసి సర్వః, 


సభేతి మత్వా ప్రసభం య దుక్తం 

హే కృష్ణ! హే యాదవ! హే సఖేతి, 
అజానతా మహిమానం తవేదం 

మయా ప్రమాదా తృ్రంణయేన వాపి. 


యచ్చాపహాసార్థ మసత్క పతోజఒసి 
విహార శయ్యాసన భోజనేషు, 

{ అం 1 (1 

ఏకో౭_థవా౭_ప్యచ్యుత! తత్సమక్షం 


తత్‌ కామయే త్వా మహ మప్రమేయమ్‌. 


పితాఒసీ లోకస్య చరాచరస్య 
త్వమస్య పూజ్యశ్చ గురు ర్గరీయాన్‌, 
న త్వత్సమో౭స్త్యభ్యధికః కుతోఒన్యో 
లోకత్రయే౭_ప్య ప్రతిమ ప్రభావ! 


తస్మాత్త్రణమ్య ప్రణీధాయ కాయం 
ప్రసాదయే త్వా మహ మోశ మోిడ్యమ్‌, 
పితేవ పుత్రస్య సభేవ సఖ్యుః 
(ప్రియః (పియాయార్ల సి దేవ! సోఢుమ్‌. 
అదృష్ట పూర్వం హృషితో౭. స్మి దృష్ట్వా 
భయేన చ ప్రవ్యథితం మనో మే, 
తదేవ మే దర్శయ దేవ! రూపం 
ప్రసీద దేవేశ జగన్నివాస! 


భగవద్గీత 


40 


41 


42 


43 


44 


45 


అధ్యా, - 1 
కీరీటినం గదినం చక్రహస్త 

మిచామి త్వాం ద్రష్టు మహం తథైవ, 
తేనైవ రూపేణ చతుర్భుజేన 

సహస్ర బాహో! భవ విశ్వమూర్తే! 


శీ భగవానువాచః 
మయా ప్రసన్నేన తవార్జునేదం 
రూపం పరం దర్శిత మాత్మయోగాత్‌, 
తేజోమయం విశ్వ మనన్త మాద్యం 
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్‌. 


న వేద యజ్ఞాధ్యయనై ర్న దానై 
ర్న చ క్రియాభి ర్న తపోభి రు, 
ఏవం రూప శృక్య అహం నృలోకే 
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర! 


మాతే వ్యథామాచ విమూఢభావో 
దృష్టా రూపం ఘోరమిదృబ్మ మేదమ్‌, 
వ్య పేతభీః పీతమనాః పునస్త్వం 
తదేవమే రూప మిదం ప్రపశ్య, 


నాయ ఉవాచ: 
ఇత్యర్దునం వాసుదేవ స్తథోక్త్వా 
స్వకం రూపం దర్శయామాస భూయః, 
ఆశ్యాసయామాస చ భీత మేనం 
భూత్వా పున స్పౌామ్యవపు ర్మహాత్మా. 


141 


46 


47 


48 


49 


142 భగవర్గీత 


అర్జున ఉవాచ? 
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన! 
ఇదానీమస్మి సంవృత్త స్పచేతాః ప్రకృతిం గతః. 51 
| శ్రీ భగవానువాచు 
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ, 
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ: 52 
నాహం వేదై ర్న తపసా'న దానేన న చేజ్యయా, 
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. 53 
భక్త్యా త్వనన్యయా శక్య అహ మేవంవిధో౭_ర్జున! 
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప! 54 
మత్కర్మకృ న్మత్సరమో మద్భక్త స్పబ్గవర్ణితః, 
నిర్వెర సృర్వభూతేషు య స్పమామేతి పాణ్ణవ! క్‌ర్‌ 
ఓం తత్సదితి 
శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం యోగశాష్ట్రే 


ఢ్రీకృష్ణార్ణునసంవాదే విశ్వరూపసందర్భనయోగో వామ 
ఏకాదశో౭ ధ్యాయః 


చ య ఆ 


ద్వాదశోఒధ్యాయః 
భక్తియోగః 
అర్జున ఉవాచ 
ఏవం సతతయుక్తా యే భక్తా స్త్వాం పర్యుపాసతే, 
యే చాహ్యక్షర మవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. 


అ భగవానువాచ 
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే, 
శ్రద్ధయా పరయోపేతా స్తే మే యుక్తతమా మతాః 


యే త్వక్షర మనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే, 
సర్వత్రగ మచిన్త్యం చ కూటస్థ మచలం (ధ్రువమ్‌. 
సంనియ మ్యేన్హియగ్రామం సర్వత్ర సమబుద్దయః, 

తే ప్రాప్నువన్తి మామేన సర్వభూత హితే రతాః 
శ్లేశోఒధికతర స్తేషా మవ్యక్తాసక్త చేతసామ్‌, 

అవ్యక్తా హి గతి ర్హుఃఖం దేహవద్శి రవాప్యతే. 

యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః, 
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే. 


తేషా మహం సముద్దర్హా మృత్యు సంసార సాగరాత్‌, 
భవామి న చిరాత్సార్ధ! మయ్యావేశిత చేతసామ్‌. 


మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ, 
నివసిష్య సి మయ్యేవ అత ఊర్హ్వం న సంశయః. 
ధ 


144 

అథ చిత్తం సమాధాతుం న శక్షోషి మయి స్థిరమ్‌, 
అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ! 
అభ్యా సేఒష్యసమర్థో౬ సి మత్కర్మపరమో భవ, 
మదర్థమ పి కర్మాణి కుర్వ న్సిద్ధి మవాప్ప్యసి. 
అధైతదప్యశక్షో ౬ సి కర్తుం మద్యోగ మాగితః, 
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్‌. 
(శ్రేయో హ్‌ జ్ఞాన మభ్యాసాత్‌ జ్ఞానాడ్డ్యానం విశిష్యతే, 
ధ్యానా తృర్మఫలత్యాగ స్త్యాగా చ్చాన్తి రనన్తరమ్‌. . 
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ, 
నిర్మమో నిరహజ్కార స్పమదు:ఃఖసుఖః క్షమా. 


సన్తుష్ణ స్పృతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః, ౫ 


మయ్యర్సిత మనో బుద్ది రో మద్భక్త స్ప మే (ప్రియః. 


యస్మా న్నోద్విజతే లోకో లోకా న్నోద్విజతే చయ 


హర్షామర్ష భయోద్వేగై ర్ముకో య స్ప చ మే ప్రియః. 


అనేక శుచి ర్హక్షః ఉదాసీనో గతవ్యథః, 
యల్‌ అలు. 
సర్వారమృ పరిత్యాగీ యో మద్భక్త స్స మే (ప్రాయః, 


యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కొంక్షతి, 
శుభాశుభ పరిత్యాగీ భక్తిమా న్య స్ప మే ప్రియః 


సమ శృత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః, 
శ్రీత్రోష్ట సుఖదుఃఖేషు సమ స్పజ్గవివర్షితః. 
ల జు 


భగవద్గీత 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


అధ్యా. - 12 145 


తుల్యనిన్నాస్తుతి ర్మానీ సన్తుష్టో యేన కేనచిత్‌, 


అనికేతః స్థిరమతి ర్భక్తిమా న్నే (ప్రియో నరః. 19 

యే తు ధర్మ్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే, 

శ్రద్దధానా మత్సరమా భక్తాస్తేఒతీవ మే (ప్రియాః. 20 
ఓం తత్సదితి 


శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం యోగశాస్ట్రే, 
శీకృష్ణార్దునసంవాదే భక్తియోగో నామ 
ద్వాదశో౭_ధ్యాయః 
భక్తి వల్లి సమాప్తం. 


xx ఈ 


ఓం 
గీతామృతం 


ముక్తివల్లి : చూచి చేరాలి 


అధ్యా. 13 : క్వేతక్రే తజ్ఞవిభాగ యోగం 
" 14 : గుణత్రయవిభాగ యోగరీ 
3 15 : పురుషోత్తమ(పా ప్తి యోగం 
» 16 :  దైవాసురసంపద్విభాగ యోగం 
5 17 : శ్రద్దాత్రయవిభాగ యోగం 
ఫి 18; మోక్షసన్న్యాస యోగం 


11 


చూచి చేరాలి 


చూడవలసిన రూపం చూచిన తర్వాతగాని, చేయవలసిన పని సృక్రా 
మంగా తెలిసి చేస్తేనేకాని, చూచేందుకు అధికారం లభించదనే విషయం 
సవ్యసాచికి బోధపడలేదు. చేయవలసినది చేయటంవల్ల చిత్తశుద్ధి ఏర్పడు- 
తుంది. తెలిసి చేసినందువల్ల నిర్మలమైన మనస్సులో జ్ఞానం ఉదయిస్తుంది. 
కర్మ జ్ఞాన సమన్వయంతో నిశ్చలమైన భక్తి కుదురుతుంది. భక్తి గల 
హృదయంలో భగవంతుడు కనిపిస్తాడు. ఇలా కర్మ జ్ఞాన భక్తి సమన్వ- 
యంతో ఆత్మయోగి తన అంతరాత్మలో పరమాత్మను దర్శించి జీవన్ముక్తు 
డవృతాడు. ఆత్మబలంతో ఆత్మను ఆత్మలో చూడగలిగిన ఆత్మ, ఆత్మలోనే 
లయించిపోతుంది. చేరిపోతుంది. ఇదే ఆత్మసాయుజ్యం. ఆత్మ యోగం 
వల్లనే అర్జునుడు విశ్వరూపాన్ని చూడగలిగాడు. చూచినంత మాత్రాన లాభం 
లేదు. చూచిన చోటుకు చేరితీరాలి -- అనే దృఢ సంకల్పంతోనే అర్జునుడు 
ఉపాసనా మార్గాన్ని గురించి ప్రశ్నిస్తాడు. అనన్యభక్తికి మించింది లేదని 
కృష్ణుడు సమాధానం చెప్పి, నిజమైన భక్తి లక్షణాలను వివరిస్తాడు. ఈ 
లక్షణాల్లో జీవన్ముక్తుని స్వరూపం కనిపిస్తుంది. తనది కానిది తెలుసుకొని 
తనదైన తత్త్వంలో లయించిపోవటమే ముక్తి. తనదేది, తనది కానిదేది -- 
అనే తత్త్వజ్ఞానాన్ని ఈ ముక్తివల్లి వివరిస్తుంది. 


దేవదేవుని దేహంలోనే ధనంజయుడు విశ్వరూపం దర్శించాడు. ప్రతి 
జీవుని దేహంలో ఇలాంటి విశ్వం దాగి ఉంది. ఆత్మయోగంతో జాగ్రత్తగా 
పరిశీలించి చూస్తే, శరీరంలో కోంత భాగం క్షరం, మరికొంత అక్షరం 
కనిపిస్తుంది. శరీరం అనేది ఒక క్షేత్రం. ఈ క్లేతం సంగతి బాగా తెలిసిన 
కరీరి స్షేతజ్ఞడు. ఎంత సుశ్తేత్రమైనా సరిగా సాగుబడి చేయందే ఫలించదు. 
అలాగే సంస్కారంతో, సాధనతో, సంయమంతో శరీరమనే క్షేత్రాన్ని సాగు 
వేసి పండిస్తే దీనిలోని ఆత్మ వైభవం బహిర్గత మవుతుంది. అక్షరమైన ఆత్మ 
వైభవం తెలిసిన తర్వాత క్షణికం, క్షరం, అస్థిరమైన శరీరంమీద వ్యామోహం 
కగ్గిపోతుంది. ఈ కేతాలకూూ, క్షేత్రజ్ఞలకూ మూల కారకుడయిన పురు- 


150 గీతామృతం 


స్వరూప స్త ని 
షోత్తముని స్వరూపం గోచరిస్తుంది. క్షరమయిన స్షేత్రంనుంచి ముక్తి 
పొంది, అక్షరస్వరూపుడైన క్షే తజ్ఞణ్ణి ఆవిష్కరించుకొనట మే మోక్షం. 


శ్లేతమంశకే ఏమిటో ముందు తెలుసుకుంటే, క్షేతం కానిది క్షేత- 
జ్ఞాని స్వరూపమని తెలుస్తుంది. ఇదే స్షేతశ్షేతజ్జవిభాగ యోగం (13వ 
అధ్యాయంలోని ప్రధానమైన విషయం. దీనినే మంత్రద్రష లయిన మహ 
ర్లులు పరిపరి విధాల కీర్తించారు. వేదాలుకూడా దీనినిగురించే వాదించి 
కడప, తత్త్వసారాన్ని (ప్రతిపాదించాయి. బ్రహ్మసూత్రాది మహా[గ్రంథాలు 
సహేతుకంగా దీన్ని విమర్శించి ఇదమిత్హ్రమని నిరూపించేందుకు ప్రయత్నిం 
చాయి. సర్వసామాన్యంగా ఆలోచించి చూస్తే -- క్లేతమనేది ఏమిటి? 
ఎలాంటిది? అందులో ఏర్పడే వికారాలు, మార్పులు ఎలా ఉంటాయి? క్షేత 
గతమైన జ్ఞానం ఏమిటి? అనేది స్పష్టంగానే తెలుస్తుంది. 


4 

పంచ మహాభూతాలు (నేల, నీరు, నిప్పు, గారి, ఆకాశం), పంచ 
కర్మేంద్రియాలు (చేతులు, కాళ్ళు, నోరు, గు హ్యేంద్రియాలు), పంచ 
జ్ఞానేంద్రియాలు (చెవులు, ముక్కు, కండ్లు, నాలుక, చర్మం), ఇంద్రియాలు 
గ్రహించే విషయాలు (శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం), మనస్సు, 
బుద్ది, అహంకారం, అవ్యక్తమయిన మూలప్రకృతి -- ఇవన్నీ కలిసి (24 
తత్త్వాలు) క్షేత మవుతాయి. సూలంగా, సూక శ్రంగా మానవశరీరంలో 

లు! వా. లు! 

గోచరించే మృత్తత్త్యం (క్షేత్రం) ఇంతే. ఆత్మసంయోగం లేకపోతే ఇదంతా 
నిష్క్రియం, జడం. ఆత్మతో కలిసినప్పుడు ఈ _ క్షేతంలో అనేకవిధము 
లయిన మార్పులు, వికారాలు ఏర్పడుతాయి. అభిమానం, ద్వేషం, సుఖం, 
దుఃఖం, స్తూల శరీరం, సూక్ష్మ చైతన్యం, ధారణ ఇవన్నీ క్షేత్రంలో కలిగే 
మార్పులు. సహజంగా ఏర్పడే యీ మార్పులను నేర్పుతో నిగ్రహించి, 
ప్రవర్తించవల సిన పద్ధతిలో ప్రవర్తించటం జ్ఞాని చేసే పని. జ్ఞాని లక్షణాలను 
గమనిస్తే జ్ఞానమంకే ఏమిటో తెలుస్తుంది. 


క్షేతజ్వడయిన జ్ఞానికి మిథ్యాభిమాన ముండదు, గర్వ ముండదు. 
ఒకరిని హింసించడు. ఓర్పుతో సాధు స్వభావాన్ని సంతరించుకుంటాడు. 
ఆచార్యులను గౌరవిస్తాడు. శుచిగా ఉంటాడు. మనస్సు చలించకుండా 


చూచి చేరాలి 151 


తన్ను తాను అదుపులో పెట్టుకుంటాడు. శబ్ద స్పర్శ రూప రస గంధాలకు 
దూరంగా ఉంటాడు. అనుభవించినా త్యాగబుద్ధితో వైరాగ్యభావంతో వీటిని 
అనుభవిస్తాడు. అహంకారం అతళణ్లీ అంటదు. జరా మరణాలతో జన్మ 
వ్యాధులతో, నానాబాధలతో కూడిన జీవితాన్ని స్మరించి, సహజమైన వైరాగ్య 
భావాన్ని అలవరచుకుంటాడు. ధన కనక వస్తు వాహనాల మీద అతనికి 
వ్యామోహం ఉండదు. భార్య, బిడ్డలమీద ఎక్కువ మమకారం పెట్టుకోడు. 
ఇష్టం, అనిష్టం అనే భేదం లేకుండా అన్నింటేయందు సమబుద్ధిని సపెంపొం- 
దించుకుంటాడు. పరమాత్మయందు నిశ్చలమైన భక్తిని సాధిస్తాడు. గుంపుకు 
దూరంగా ఏకాంతంగా ఆత్మ చింతనతో కాలం గడుపుతాడు. తత్త ఎజ్లానాన్ని 


తెలుసుకొనటమే కాకుండా, ప్రత్యక్షంగా చూచిన ద్రష్ట నిజమైన జ్ఞాని. 
ర్త య 
అదే జ్ఞానం. అది కానిది అజ్ఞానం. 


క్లేతరూపమయిన శరీరంలో జ్ఞానం, అజ్ఞానం రెండూ మిళితమై 
ఉంటాయి. అజ్ఞానంనుంచే జ్ఞానాన్ని చేరు చేసుకొని దానిలోని సత్యాన్ని, 
అనంతత్వాన్ని ఆస్వాదించి దర్శించటమే క్నేతజ్ఞత, తద్‌జ్ఞత. తద్‌జ్ఞాలకు 
తెలిసిన ఆత్మస్వరూపం అనాదితత్త్యం. మంచికీ, చెడుకూ అతీతమైనది. 
అన్ని చేతులూ, అన్ని కాళ్ళూ, అన్ని కళ్ళూ, అన్ని తలలూ, అన్ని ముఖాలూ 
ఆత్మవే. ప్రపంచమంతటా ఆత్మ విస్తరించి ఉంటుంది. ఇంద్రియ సహకా- 
రంతో అన్ని పనులు చేస్తూకూడా వాటికి చిక్కుకొనకుండా, వాటియందు 
ఆసక్తి పెంచుకొనకుండా ఉంటుంది. ఆత్మ గుణగణాలకు ఆధ్వర్యం 
వహిస్తుంది కాని, తాను మాత్రం గుణాతీతమై నిర్గుణంగా ఉంటుంది. 
ప్రాణులకు లోపల, బయట చరాచరరూపంలో సంచరించే ఆత్మతత్త్వం చాల 
సూక్ష్మమయినది. కాబట్టి మామూలు దృష్టికి గోచరించదు. మనకు పరమ 
సమీపంగా ఉన్నప్పటికీ కనిపించనంతవరకు దూరంగా ఉన్నట్టే అవుతుంది. 
, ఆత్మను విభజించడం అణువును విభజించటంలాంటిది. సామాన్యంగా 
అవిభాజ్యమైన ఆత్మతత్తం వేరువేరు క్షేత్రాల్లో వేరు వేరుగా కనిపిస్తుంది. 
కాని సకల భూతములను సృష్టించి, పోషించి, లయింపజేసే మూలప్రకృతి 
ఆత్మ. కారుచీకటికి దూరంగా ఆవలి వైపున ఉన్న వెలుగు, వెలుగులకు 
వెలుగు -- ఆత్మజ్యోతి. తెలివికి తెలివిగా తెలియదగిన పరతత్త్వంగా (ప్రజల 
హృదయాల్లో ప్రవేశించిన జ్ఞానదీపం -- ఆత్మ. 


152 ' గీతామృతం 


ప్రకృతి, పురుషుడు -- ఈ క్షేత్రానికి కారకులు. కార్యకారణ 
సంబంధాన్ని పురస్కరించుకొని, ప్రకృతి చరాచర జగత్తును సృష్టిస్తుంది 
పురుషుడు సుఖదుఃఖాలను అనుభవిస్తాడు. కర్తృత్వం (ప్రకృతికి చెందింది 
భోక్తృత్వం పురుషునికి సంబంధించింది. _ ప్రకృతి ప్రసాదించే గుణ 
సంపదను, ప్రకృతిని ఆశ్రయించిన పురుషుడు అనుభవిస్తూ ఉంటాడు. ఆ 
గుణాశ్రయంవల్లనే పురుషుడు మంచిగుణాలవల్ల మంచిజన్మల నెత్తుతాడు 
చెడుగుణాలవల్ల దుష్ట జన్మల నెత్తుతాడు. కాని, శ్లేత్రంలో ఉండే పః 
మాత్మకు ఈ గుణసముచ్చయంతో ప్రమేయం లేదు. జరిగినదంతా చూ+ 
తోచిన సలహా చెప్పుంటాడు. ఇలా ఆత్మ తత్త్యం తెలుసుకున్న వేత్త అన్ని 
పనులు చేస్తున్నా, ఏమీ చేయనే అవుతుంది. కొందరు ధ్యానయోగంతో 
కొందరు జ్ఞానయోగంతో, మరికొందరు కర్మయోగంతో తమలోని ఆత్మ 
తత్త్వాన్ని ఆత్మలో చూడగలుగుతారు. ఎక్కువ మేధాశక్తి లేని సామాన్యుల 
ఇతరులు చెప్పగా విని ఆత్మజ్ఞానం పొందుతారు. అలాంటి (శుతపాండిత్య. 
కలవారుకూడా మృత్యువును జయించి అమృతత్వాన్ని పొందుతారు. 


ప్రపంచంలోని ప్రతి ప్రాణికూడా కేత కేతజ సంయోగం వలే 
జన్మిస్తాడు. అందరిలో ఒకే పరమేశ్వర తత్త్వం -- శరీరం నశించినా 
నశించని అక్షరరూపం ఉంది. అన్నింటిలో వ్యాపించిన యౌ అవినశ్వ 
తత్త్వాన్ని చూచినవాడే ఈశ్వరుని చూచిన ద్రష్ట. అతనికి ఆత్మహాని లేదు 
ప్రకృతి సిద్ధంగా జరుగవలసిన పనులన్నీ వాటంతట అవి జరుగుతున్నాయని 
భావించగలిగిన భావయోగి, చేసినా చేయనట్ట. వేరు వేరు జీవుల్లో ఒశ 
ఆత్మ ప్రకాశిస్తున్నదనే పరమార్థం తెలిసినవాడే బ్రహ్మభావాన్ని పొంది 
గలుగుతాడు, అందరిలో వ్యాపించిన పరమాత్మ స్వరూపం నిర్గుణం, అనాడి 
అవటంవల్ల కర్మ బంధం దానికి లేదు. అంతట నిండియున్న ఆకాశానికి ఏడీ 
ఆంటన్టే, సర్వాంతర్యామియైన ఆత్మకు శరీర వాసనలు సోకవు. సూర్యు 
డొక్కడే సమస్తజీవులకు వేరు వేరుగా కని పిస్తున్నట్టు, క్షేత్రస్వామి అన్ని 
కేతాలలో పకాశిసూ ఉ కేతానికీ శే కీ న న 
ష్‌ టు ప్రకా రా ఉంటాడు. న్నలౌని న్నైత్రజ్ఞుని ఉన్న యీ చిరంతన 
సంబంధాన్ని సమగ్రంగా (గ్రహించేందుకు జ్ఞాననేత్రం కావాలి. అలాంటి 
దృష్టితో ఆత్మను సాక్షాత్కరించుకొన్న (దష్టలు పరమపదాన్ని చేరగలరు 
చూడవలసినది చూచి చేరేందుకు సేత క్షేత్రజ్ఞ వివేకం అవసరం. 


చూచి చేరాలి 153 


సకల జీవకోటికి ప్రకృతి జనయిత్రి, పురుషుడు బీజప్రదాత. ప్రకృతి 
సిద్ధంగా ప్రతిజీవిలో ప్రధానంగా మూడు రకాల గుణాలు గోచరిస్తాయి. 
సత్తగుణం, రజోగుణం, తమోగుణం. పశువును తాళ్ళతో కట్టినట్లు, ప్రకృతి 

లు ae) 

జీవులను గుణాలతో బంధించివేస్తుంది. ఈ మూడింటిలో సత్త్వగుణం 
నిర్మలమైనది, వెలుగు నిచ్చేది. వికారాలకు దూరమయినది. సుఖలాలస, 
జ్ఞాన పిపాస -- ఈ రెండింటితో ఇది జీవుని బంధిస్తుంది. రజోగుణం 
రాగద్వేషాలతో కూడినది. ఆశ, ఆసక్తి దీని లక్షణాలు. ఇది జీవులను 
కర్మ బంధంతో కట్టి వేస్తుంది. తమోగుణం అజ్ఞానంవల్ల ఏర్పడుతుంది. 
దీనితో మంచి, చెడు అనే విచక్షణ నశిస్తుంది. పొరబాటు, సోమరితనం, 
నిద్ర దీనికి లక్షణాలు -- వీటితో ఇది జీవిని బంధిస్తుంది. సత్వగుణం 
సుఖాన్ని ఇస్తుంది. రజోగుణం కర్మనిరతిని సమకూర్చుతుంది. తమోగుణం 
అజ్ఞానంతో కూడిన అంధకారంలోకి తీసుకువెళుతుంది. 


క్షేతరూపమైన శరీరంలో ఈ మూడు గుణాలు ఎలా ఉదయిస్తాయో 
గమనించాలి. ప్రతిజీవిలో సామాన్యంగా మూడు గుణాలూ ఏదో ఒక 
పరిమాణంలో ఉంటాయి. వాటిలో దేని పరిమాణం ఎక్కువయితే ఆ 
గుణం అతనిలో ప్రధానమని భావించాలి. రజస్సు, తమస్సుకం టె సత్త్వం 
ఎక్కువగా ఉంటే, అతడు సత్త్వగుణ ప్రధాను డవుతాడు. అలాగే రజోగుణ 
ప్రధానునిలో సత్త్వం, తమస్సు కంట రజస్సు ఎక్కువగా ఉంటుంది. సత్త్వ 
రజస్సులకం టబ తమస్సు ఎక్కువగా ఉంటే అతడు తామసు డవుతాడు. 
మనుష్య దేహంలోని అన్ని అవయవాలలో, అన్ని వాకిళ్ళలో జ్ఞానతేజస్సు 
వెలుగుతూ ఉంటే అతడు సాత్త్వికు డనుకోవాలి. లోభం, లాలస, పట్టుదల, 
అశాంతి, అసంయమం, ఆవేశం, ఆందోళన ఇవన్నీ రాజసుని లక్షణాలు. 
ఇక తామసుడు మంచిని చెడుగా, పొరబాటును అలవాటుగా, చీకటిని 
వెలుగుగా భావించి, తనకు మించినవాడు లేడని, తాను సాధించవల సినది 
లేదని తనలో తాను నిర్ణయించుకొని, కడుపునిండా తిని కంటినిండా నిద్ర 
పట్టించి “హాయిగా కాలం గడుపుతాడు. నత్త్వగుణం ప్రధానంగా ఉన్న 
సమయంలో అవసొనకాలం వే అతనికి నిర్మలమైన ఆత్మసాయుజ్యం 
లభిస్తుంది. రాజసవేళలో లయిస్తే కర్మబంధం మళ్ళీ చుట్టుకుంటుంది. 


154 గీతామృతం 


తామసునిగానే జీవితం చాలిస్తే నికృష్ణమైన జీవజంతువుల్లో జన్మించ 

వలసిఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణం ప్రధానంగా 

ఉంటుంది. చివరి దశలో (ప్రాధాన్యం వహించిన గుణాన్ని బట్టి మరుజన్మ 

నిర్ణయమవుతుంది. కాబట్టి ఎపుడూ సత్త గుణప్రధానుడుగా ఉండేందుకు 
లు ప చు Cc 

(ప్రయత్నించాలి. 


మూడు గుణాలకూ మూడు రకాల ఫలితా లున్నాయి. సాత్త్వికుడు 
మంచి మంచి పనులను చేసి మనో నైర్మల్యాన్ని సాధిస్తాడు. రాజసుడు 
నానాబాధలు పడతాడు. తామసుడు అజ్ఞానంలో పడిపోతాడు. సత్త్వం 
అన్నిటికంటె గొప్పది. రజస్సు మధ్యరకం. తామసం అన్నిటికంకు నికృష్ట 
మైనది. కాని యీ గుణత్రయ విభాగానికి అతీతుడైన యోగి, అన్నింటిని 
సాక్షిభూతంగా చూస్తూ, దేనికీ అంటకుండా ఉంటాడు. అలాంటి గుణా 
తీతుడు జన్మ మృత్యు జరా దుఃఖాలకు గురికాడు. వీటిచేత బద్దుడు 
రాకుండా నిత్య శుద్ధ ముక్తిని సాధిస్తాడు. 


గుణాతీతుని ప్రసక్తి వచ్చేసరికి అర్జునుడు తన భుజాలు తడువు 
కున్నాడు. అంతవరకు తదేకధ్యానంతో శ్రీకృష్ణుని వచనామృతం వింటు- 
న్నవాడు, త్రిగుణాతీతు డనేమాట వినవచ్చేసరికి, 'ఈ మూడు గుణాలను 
మించిన మంచితనం ఎలా ఉంటుందో చెప్పవలసిరిదని అడుగుతాడు. 
మధ్య మధ్య ప్రశ్నలు వెయ్యకపోతే తామసం ప్రబలుతుందేమోననికూడా 
అనుకోవచ్చు. ఎలాగయితేం, అర్జును డడిగే ప్రశ్నల్లో ఈపాటికి చాలా 
మార్పు వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. 


త్రిగుణాతీతుని లక్షణాలు పరమాత్మ నోట వెలువడుతాయి. సత్త్వ 
రజ స్తమో గుణాలు శరీరంనుండి ఉదయిస్తాయి. శరీరంలోనే లయి 
స్తాయి. వెలుగులో సత్త్వం, పట్టుదలలో రజస్సు, పొరబాటులో తమస్సు 
కనిపిస్తాయి. సహజంగా ఉదయించి, కొంత కాలానికి లయించే యీ 
గుణప్రవర్తనకు మక్కువ చూపించక, ఎక్కువగా ద్వేషించక, తటస్థంగా 
ఉన్నవాడు గుణాతీతుడు. గుణమంటే త్రాడు. శరీరంనుంచి ఉదయించే 
గుణాలు శరీరిని బంధించేందుకు చూస్తాయి. కాని, గుణాతీతుడు వీటికి 


కు 


చూచి చేరాలి 155 


చిక్కక ఉన్నతస్థాయిలో ఉంటాడు. ఆత్మకు ఎంత సమీపంగా ఉంటే 
శరీరానికీ, శరీరంనుంచి ఉదయించే గుణత్రయానికీ అంత దూరమైనట్టు 
భావించవచ్చు. కాబట్టి ఆత్మవంతుడు గుణబద్దుడు కాక గుణాతీతు 
డవుతాడు. 


గుణాతీతుడు చేసేపనులు ఎలా ఉంటాయో సర్వగుణ సంపన్ను 
డయిన గీతాచార్యుడు సంగ్రహంగా చెప్తాడు: కష్టసుఖాలకు చలించడు. 
తన నిజస్వరూపాన్ని ఎప్పుడూ విస్మరించడు. మట్టి పెళ్ళనూ, బండరాతినీ, 
బంగారాన్నీ సమానదృష్టితో చూస్తాడు. మంచిగానీ, చెడుగానీ, ఒకరు 
నిందించనీ, స్తుతించనీ, దేనికీ చలించని ధీరుడు త్రిగుణాతీతుడు. తోటి 
మానవులు తననుగురించి గొప్పగా చెప్పుకోనీ, కించపరచనీ, స్నేహంగా 
ఉండనీ, విరోధంగా ఉండనీ అన్నింటికీ హర్షించి నిష్కామంగా కర్మసాధన 
చేసేవాడు త్రిగుణాతీతుడు. అలాంటి గుణాతీతుని మనస్సు పరమాత్మలో 
అనాయాసంగా లయించిపోతుంది. అనన్యమైన అనురాగం, నిశ్చలమైన భక్తి 
అతని సొత్తు. (బ్రహ్మభావం అతని స్వభావం. బహ్మభావంతో (బహ్మలో 
చేరి, శాశ్వతమైన ధర్మాన్ని గుర్తించి, ఏకాంతమైన ఆత్మా నందంలో మునిగి 
ఉంటాడు. అతనికి చావు లేదు. అమృతం తా నయిన ఆత్మయోగి 
అనంతుడు, అవ్యయుడు. 


అతని దృష్టిలో ఈ ప్రపంచం ఒక రావిచెట్టులాంటిది. మట్టిలో 
పుట్ట, గంభీరంగా మహోన్నతస్థాయి నందుకొని, నిలువుగా అడ్డంగా కూడా 
గుబురుగా పెరిగి ఆకుల గలగలలతో ఆకాశాన్ని పలకరించే అశ్వత్ధం, 
ఎంత మహోన్నతంగా కనిపించినా అది శాశ్వతం కాదు, అ+శ్వత్‌ +థం 
(రేపులేనిది) అశ్వత్హం. రేపు లేనిది అంటే రేపటికి ఉండనిది (అశాశ్వతం) 
అనీ, రేపు అనేదే లేని సనాతన సత్యమనీ -- రెండురకాల అర్థాలు 
వస్తాయి. ప్రపంచమనే అశ్వత్ణంలో కూడా ఈ రెండు తత్త్వాలూ మిళితమై 
ఉన్నాయి. దీనిలో కొంత రాలిపోయే భాగముంది. రాలకుండా కలకాలం 
నిలిచే మూలశక్తి కూడా ఉంది. కాని, దీనికి ఆధారమైన వేళ్ళు భూమిలో 
లేవు. ఆకాశంలో ఉన్నాయి.  పరమాకాశంలో ప్రకాశరూపంలో ఉండే 
పరమ పురుషుడు, పురుషోత్తముడు దీనికి మూలాధారం. కొమ్మలు 


156 గీతామృతం 


(క్రిందికి ప్రాకి ఉన్నాయి. ఒకటి కాదు, లెక్కలేనన్ని కొమ్మలు. అనేక 
కోటి జీవరాశి కొమ్మల్లో వ్యాపించిన రెమ్మలు. ఆకులు లేనిదే కొమ్మలలో 
నిండుతనం రాదు. పరమానందాన్ని స్వచ్చందంగా కీర్తించే ఛందస్సాహితి 
(వేదవాజ్మయం) ఆకులు. ఒక కొమ్మకు ఆకులు ఎక్కువ. మరొక కొమ్మకు 
తక్కువ. ఒక్కొక్క కొమ్మలో అస లాకులే ఉండవు. ఆకుల గలగలలే ఆ 
చెట్టుకు కళకళలు. ఈ రావిచెట్టు రహస్యం తెలుసుకుంకే పురుషోత్తముని 
పుట్టుపూర్వోత్తరాలు బోధపడిపోతాయి. ఇదే పురుషోత్తమ ప్రాప్తి, 


ఈ చెట్టుకొమ్మలు పైకీ, కిందికీకూడా పెరుగుతాయి. ఈ కొమ్మలు 
ఎక్కువగా పెరగకుండా త్రాటితో (గుణాలతో) కట్టివేస్తే మరీ ఎక్కువగా 
పెరుగుతాయట. విషయ వాసనలనే చిగుళ్ళను (తుంచేకొద్దీ (కొంజిగురు 
వేస్తాయట. కర్మబంధం వేళ్ళవరకూ వ్యాపించి అంతటా ప్రాకిపోతుందట. 
దీనికొక రూపమంటూ లేదు. ఎటయినా పెరగవచ్చు. ఎలాగయినా పెరగ 
వచ్చు. ఇలా పాతుకుపోయిన యీ పాతచెట్టును అనాసక్తితో ఛేదించాలి. 
దాన్ని పట్టించుకోకుండా ఉంటే దానంతట అది వాడిపోతుంది. వేళ్లు 
మిగులుతాయి. అవే అన్నింటికి మూలం. మూలాధారమైన పరనుపదాన్ని 
చేరిన తర్వాత మళ్ళీ తిరిగి రావటమంటూ లేదు. “అదే సనాతనుడైన 
పురుషోత్తముని పరమవరేణ్య పదినిధి. 


ఆ పదనిధిని పొందేందుకు ఒక పదవిధి ఉంది. ఆ మార్గంలో 
వెళ్ళితే అవ్యయుడైన ఆదిపురుషుడు కనిపిస్తాడు. మానం, మోహం పూర్తిగా 
విసర్జించాలి. ఏ పని చేసినా దానిఫలితంమీద ఆసక్తి పెట్టుకోకూడదు. 
శరీరాన్నిగురించి తక్కువగా, ఆత్మనుగురించి ఎక్కువగా నిరంతరంగా ఆలో 
చిస్తూ ఉండాలి. కోరికలకు దూరంగా ఉండాలి. _ కష్టసుభఖాలకు 
కదలకూడదు. అలాంటి యోగులకు (ఆత్మజ్ఞలకు) పరమపదం లభిస్తుంది. 
ఆ పరంధాముడు ప్రకాశించేచోట సూర్యచంద్రులు భాసించరు. అగ్ని 
వెలుగదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రావటం లేదు. 


ఆ సరంధాముని ' వెలుగులో ఒక కిరణమే జీవి. పంచేంద్రియాలు, 
మనస్సు, జీవాత్మను పరమాత్మతో బంధిస్తాయి. శరీరయాత్ర జరిగినంత 
కొలం ఇం దియములతోకూడి ఆరవదయిన మనస్సు, జీవునికీ పురుషునికీ 


చూచి' చేరాలి 157 


మధ్యవర్తిత్వం చేస్తుంది. శరీరం చాలించిన తర్వాత జీవితాంతం అనుభవిం- 
చిన సుఖదుఃఖాలను, ఇంద్రియానుభవసారాన్ని ఆత్మకు అప్పచెస్పంది. గాలి 
సువాసనలను మోసుకొని వెళ్ళినట్టుగా, అంతరాత్మ యౌ ఇంద్రియ 
వాసనలను మనస్సునుండి (గ్రహిస్తుంది. చెవులు విన్నవి, కళ్ళు చూచినవి, 
నాలుక ఆస్వాదించినవి, ముక్కులు మూర్కొన్నవి అన్నీ సంగ్రహించి 
మనస్సు ఆత్మకు నివేదిస్తుంది. ఈ _ నివేదికనుబట్టి ఆత్మ అనంతర 
కార్యక్రమాన్ని న్నిర్ణయించుకుంటుంది. ఈ విషయం ఆత్మజ్ఞాని కే తెలుసు. 
దీనిని గమనించేందుకు జ్ఞానచక్టువులు కావాలి. యోగులకు తమలోని 
ఆత్మతత్తం తెలుస్తుంది. సంస్కారంలేని సంసారులకు ఇందులోని సారం, 
సారస్యం తెలియదు. 


చూడగలిగిన శక్తి ఉంటే పరతత్త్యం అంతటా కనిపిస్తుంది. సూర్య 
కాంతిలో, చంద్రుని వెన్నెలలో, అగ్నిలో -- కనిపించే వెలుగు లోపలివెలుగే. 
ఆదే పరంజ్యోతి. అలాగే, పంటలు పండించి అన్ని జీవులను పోషించే 
రసాధిపతి పరమాత్మ. తిన్న తిండి జీర్ణమయ్యేట్టు వైశ్వానరరూపంలో 
లోపల ప్రవేశించి, జఠరానలాన్ని ప్రజ్యలింపచే సేదికూడా పరంధాముడే. 
అందరి హృదయంలో ఆ పరంజ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. మనస్సులో 
రకరకాల ఆలోచనలను వెలయించి వివేకాన్ని ప్రసాదించే విజ్ఞానఖని ఆ విశ్వ 
రూపుడే, వేదాలకు లక్ష్యమైన వేదవేద్యుడు -- తన వాక్కులో బుగ్వే 
దాన్ని, చేష్టల్లో యజుర్వేదాన్ని, మనస్సులో సామవేదాన్ని, హృదయంలో 
అథర్యాన్ని ఎెలయించాడు. 


లోకంలో క్షరమనీ, అక్షరమనీ రెండు తత్త్వా లున్నాయి. శరీరం 
లు లు 

క్షరం, శరీరంలోని ఆత్మ అక్షరం. ఈ రెండింటికీ -- క్షరానికీ, అకరానికీ 
లు a లి యి 
ఆదికారణమైన పరమాత్మ ఉత్తమస్థాయికి చెందిన పురుషరూపం. అతన్నే 
పురుషోత్తముడని వేదాలు స్తుతిస్తాయి. మూడులోకాలుకూడా అతనివల్లనే 
నడుస్తున్నాయి. ఇలా క్షరానికీ, అక్షరానికీ అతీతమైన పురుషోత్తమతత్వా న్ని 
గుర్తించిన మహనీయులు నన్ను (పరమాత్మను) ఏకభక్తితో ఆరాధించి 
చివరకు నాలో చేరిపోతారు. 


158 గీతామృతం 


కాని, (ప్రపంచంలో మంచితో పాటు చెడుకూడా ఉంటుంది. దేవతల్లాంటి 
మనుష్యు లున్నారు. రాక్షసుల్లాంటివాళ్లుకూడా ఉన్నారు. దేవతాసంబంధ 
మయిన గుణగణాలతోకూడిన జ్ఞానులు సత్త్వగుణ (ప్రధానులుగా ఉంటారు, 
నిర్భయంగా, నిష్కల్మషంగా తమ నియత కర్మలను ఆచరిస్తూ ఉంటారు. 
దానధర్మాలు, శమదమాలు, యజ్ఞయాగాలు, అధ్యయనం, మననం అంకే 
వాళ్ళకు ఇష్టం. ఒకరిని హింసించరు. అసత్యం చెప్పరు. కోపపడరు. 
చేతనయిన త్యాగం చేస్తారు. ఇతరుల సంపదను ఆశించరు. భూత 
దయతో, మృదుస్వభావం కలిగి, నిశ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా జీవితం 
గడుపుకుంటారు. తమ గొప్ప చెప్పుకునేందుకు సిగ్గుపడుతారు. ఇతరుల 
తప్పులను మన్నిస్తారు. తేజోవంతులైకూడా వినయంగా ఉంటారు. ధైర్యంగా 
నిలకడగా పవిత్రమైన జీవితం గడుపుతారు. ఒకరికి (ద్రోహం తల పెట్టరు. 
ఇలాంటి దైవీసంపదను పొందిన ధన్యజీవులు ముక్తికి అధికారు లవుతారు. 


ఆసురీసంపద దీనికి విరుద్ధమయినది. అది రాక్షసలక్షణాలతో కూడు 
కొని ఉంటుంది. అహంకారం, ఆడంబరం, అభిమానం, కోపం, గడుసుతనం, 
అజ్ఞానం -- ఇవి అసుర లక్షణాలు. హాస్య ప్రియుడైన శ్రీకృష్ణుడు ఉన్నా 
టుండి “అర్జునా! నీవు దిగులుపడకు, నీవు దేవతాసంబంధమయిన సంపదకు 
చేందినవాడిశేలే” అని చమత్కరిస్తాడు. కొని, అసుర లక్షణాలుకూడా తెలుసు 
కొని ఉండటం మంచిది. ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో వాళ్ళకు 
తెలియదు. పరిశుభ్రత వాళ్ళల్లో శూన్యం. ఆచారం దూరం. సత్యం అసాధ్యం. 
(ప్రపంచమే అసత్య మంటారు. ప్రపంచంలో పరమేశ్వరుడు ఎక్కడున్నాడని 
ప్రశ్నిస్తారు. (స్త్రీ పురుష సంయోగంవల్ల ప్రజలు జన్మిస్తూ ఉంటే భగవంతు 
డెక్కడినుండి వచ్చాడు? -- అని వాళ్ళవాదం. కామ క్రోధాదులు వాళ్ళ. 
సంపద. భోగాలను అనుభవించటమే జీవిత పరమావధి -- అని 
వాళ్ళ సిద్దాంతం. ఆశలను పెంచుకుంటూ, కోరికలను తీర్చుకుంటూ, 
అన్యాయంగా, అక్రమంగా అన్యాక్రాంతమైన. ధనంతో జీవిస్తూ, ఇదంతా నా 
పురుషార్థం, నన్ను మించినవాడు ప్రపంచంలోనే లేడని విజ్ఞవీగే వెట్టిజాతి 
అసురజోతి. తనకున్నది ఇతరుల కిచ్చేవాడు సురుడు. అలా చేయనివాడు 
అసురుడు. అస్తమానం తన ఆరోగ్యం, తన ఐశ్వర్యం, తన లావణ్యం, 


చూచి చేరాలి 159 


తన సామర్థ్యం -- అంతేకాని, అంతరంగంలోని అనంత తేజోరాశి అతని 
కంటికి కనిపించనే కనిపించదు. తన చిత్తం, తన విత్తం తప్ప మరొకటి 
వాళ్ళ కక్కర్లేదు. ఎప్పుడయినా పొరబాటున మంచి పని చేస్తే, దానికి 
మించిన ప్రచారం కావాలి. నామమాత్రం చేసిన సత్కర్మలనుకూడా తన 
గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పుకునేందుకే వాడుకుంటారు. ఆంతా 
స్వార్థం, పరమార్థం శూన్యం. ఇలాంటి రాక్షస లక్షణాలతో జీవించే వ్యర్థజీవులు 
మాటిమాటికి జనన మరణ సంసరణంలో సంచరిస్తూ ఉంటారు. 


కామ క్రోధ లోభాలు నరకానికి మూడు ద్వారాలు. ఆత్మ హానికి 
మూలకారణాలు. వాటిని తప్పించుకొని తిరగటం (శ్రేయస్కరం. వేదవి హిత 
మైన కర్మల నాచరిస్తూ, కామ క్రోధ లోభాలను పరిహరించి ప్రవర్తించేవాళ్లు 
దైవీసంపదకు చెందుతారు. వాళ్ళే ముక్తికి అర్హులవుతారు. శాస్త్రం 
చెప్పిన విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. తెలుసుకొన్న విషయాలను 
ఆచరణలో పెట్టాలి. తెలిసీ చేసిన పనులు తెలియవలసిన పరతత్త్వాన్ని 
తెలియపరుస్తాయి. లోపలి వెలుగును వెలయిస్తాయి. ఆత్మను పరమాత్మకు 
దగ్గరగా తీసుకొని వెళతాయి. 


ఆత్మసంపదకు శ్రద్ధాభక్తులు ఆధారం. శ్రద్ధగలవానికే జ్ఞానం లభిస్తుంది. 
(శద్దామయుడయిన పురుషుడు పిండికొద్ది రొటలాగా, |శద్దకొద్ది జానాని 
థి ఆ లు CS ద ఖా ఇ 
సంపాదించి పరమగతిని పొందగలుగుతాడు. ఈ రహస్యాన్ని గమనించి 
అత్మ రి జ్య ut 
పార్చుడు శ్రద్ధాతత్త్వం చెప్పవల సిందని కృష్ణుణ్ణి అడుగుతాడు. శ్రద్ధ అనేది 
కొద్దో గొప్పో అందరికీ ఉంటుంది. కాని వాళ్ళ వాళ్ళ సంస్కారాన్నిబట్టి, 
సత్త్వ రజ స్తమో గుణాల భేదాన్నిబట్టి వేరువేరుగా కనిపిస్తుంది. సాత్త్వికం, 
రాజసం, తామసం -- అని (శద్ధకూడా మూడురకాలుూ అని శ్రద్దాతయ 
రహస్యాన్ని గీతాచార్యుడు వివరిస్తాడు: 


సాత్త్వికులకు 'దేవతలమీద, రాజసులకు యక్షరాక్షసులమీద, తామసు- 
లకు భూత (సేత పిశాచాదులమీద శ్రద్ధ కుదురుతుంది. రాక్షస భావంతో 
ఫలా పేక్షతో ఆడంబరానికి చేసే పూజలు, పురస్కారాలూ అసురసంపదను 
సూచిస్తాయి. శరీరాన్నే కాక లోపలి అంతరాత్మనుకూడా బాధించి 
కృశింపజే సే అసురకర్మలు ఆత్మయోగానికి అంతరాయాన్నే కల్పిస్తాయి. 


160 గీతామృతం 


ఆహారాన్నిబట్టి కూడా శ్రద్దాపద్ధతి తెలుసుకోవచ్చు. తీసుకునే ఆహా- 
రాన్నిబట్టి చేసే యజ్ఞ యాగాలు, జపతపాలు, దానధర్మాలు ఉంటాయి. 
శరీరానికీ, మనస్సుకూ పుష్టి నిచ్చి, ఆయుస్సును పెంచే, ఆత్మ కింపయిన 
భోజనం సాత్తి (కులు తీసుకుంటారు. తినేందుకు రుచిగా, శుచిగా, తిన్న 
తర్వాత హాయి నిచ్చే సాత్త్వికమైన ఆహారం సాత్త్వికమైన శ్రద్ధను 
పెంపొందిస్తుంది. అలా కాక, ఉప్పు, కారం, పులుపు మాత్రాధికంగా వాడి, 
నాలుకమీద పెట్టుకోగానే (బహ్మకపాలానికి అంటే బ్రహ్మాండమైన పిండివం 
టలతో కడుపు నిండటం రాజసులకు ఇష్టం. అలాంటి నోరుమండే ఆహారం 
తీసుకొనే “పెద్దమనుష్యులు రోగాలతో బాధపడుతారు. వాళ్ళు రాజస 
మైన శ్రద్ధను సేవిస్తారు. ఇక మూడోరకం తామసాహారం. చల్లబడి, నోరు 
జిల్లుమనే పాసిపోయిన పాయసాలు, కుళ్ళిపోయిన కాయగూరలు, ఘాటుగా 
వాసనవేసే నీరస రసాయనాలు ఈ తెగకు చెందినవి. ఆహారాన్నిబ'క్ట్రే 
వ్యవహారం ఉంటుంది. 


సాత్తికులు చేసే యజ్ఞయాగాదులు కర్తవ్యభావంతో ఫలాపేక్ష లేకుండా 
నిరాడంబరంగా ఉంటాయి. రాజసులు ఫలా పేక్షతో పటాటోపంతో బడాయికి 
చేస్తారు. తామసులు చేయనే చేయరు. ఒక వేళ చేసినా ఒక పద్దతి 
ఉండదు. మంత్ర ముండదు. తంత్ర ముండదు. ద్రవ్యలోభంతో ఏదోవిధంగా 
చేశామంశే చేశామనిపించేట్టు చేసినట్టు నటిస్తారు. 


తపస్సుకూడ అంతే, వాక్కు, మనస్సు, కాయం -- ఈ మూడింటితో 
చేసే తపస్సుకూడా మూడువిధాలు. దేవతలను పూజించటం, వేదం చదివిన 
బ్రాహ్మణులను గౌరవించటం, జ్ఞానోపదేశం చేసిన గురువులకు, పెద్దలకు 
నమస్కరించటం, వారివల్ల తెలియని విషయాలు తెలుసుకొనటం, పరిశు 
(భంగా, అంతఃకరణ శుద్ధితో (ప్రవర్తించటం, (పపంచమంతొ (బ్రహ్మ స్వరూప 
మనే భావనతో, బ్రహ్మ యందు చరిస్తూ తనవల్ల ఎవరికీ ఏ బాధ కలుగకుండా 
చూడటం శారీరకమైన తపస్సు. ఇతరులకు ఇష్టమైన మాటలు సత్యదూరం 
కాకుండా, ఓర్పుతో, నేర్పుతో, మనస్సుకు బాధ కలుగకుండా చెప్పటం, 
వేదాధ్యయనం చెయ్యటం, తెలిసిన జ్ఞానాన్ని కార్యరూపంలో పెట్టటం 


చూచి చేరాలి 161 


వాక్కుకు సంబంధించిన వాజ్మయ తపస్సు. ఎప్పుడూ ఆనం 
దంగా, (ప్రశాంతంగా, సౌమ్యంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా ఉండటం, 
తక్కువగా మాట్లాడుతూ మనస్సును చిరాకుపరచుకోకుండా ఉండటం 
మానసికమైన తపస్సు. పవిత్ర భావాలు పవిత్రమైన మనస్సులో ఉదయించి 
పవిత్రమైన పరమాత్మకు ప్రీతిని చేకూర్చుతాయి. ఈ మూడు రకాల 
తపస్సును సాత్వికులు ఫలాపేక్ష లేకుండా శ్రద్ధతో చేస్తారు. రాజసులు 
పేరు ప్రతిష్టల కోసం ఆడంబరంగాచేస్తారు. అలాంటిపనులు ఎక్కువ 
రోజులు సాగవు. తామసులు విధిలేక చేస్తారు. లేకుంటే ఇతరులను 
బాధించేందుకు చేస్తారు. అలాంటివాళ్ళ సాధన వాళ్ళకూ ఇతరులకుకూడా 
బాధాకరంగా ఉంటుంది. 


దొనంకూడా మూడురకాలు.  సాత్త్వికమైన దానం ఉపకారానికి 
(పత్యుపకారంగా చేసేది కాదు. ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనిపించి ఇచ్చేది 
సాత్తికం. ఇది దేశ కాల పాత్రలను గమనించి ఇవ్వాలి. శ్రద్ధ ఉంకేనే 
ఇవ్వాలి. లేకుంటే లేదు. ఇవ్వాల్సివచ్చిందని విధిలేక ఇచ్చేది, ప్రతిఫలాపేక్షతో 
ఇచ్చేది రాజస దాన మవుతుంది. దేశ కాల పాత్ర వివక్షత లేకుండా 
ఎవరికో ఒకరికి తిరస్కారభావంతో ఇచ్చేది తామసమైన దానం. 


చేసిన దానం కాని, ఆచరించిన తపస్సుకాని, అనుష్టానం కాని 
బ్రహ్మభావంతో చెయ్యాలి. అందువల్లనే పారాయణం, స్తోత్రం, మంత్రపాఠం 
చివర సామాన్యంగా “ఓం తత్‌ సత్‌’ అంటారు. ఈ మూడూ బ్రహ్మ పేర్లు. 
మొదటిది ఓంకారం వేదవాజ్మయానికి మూలం. త్రికాలాలకు, (త్రిలోకాలకు, 
త్రిమూర్తులకు ఆధారం. రెండవది: తత్‌, మోక్షవాచకం. తత్‌ పదార్థాన్ని 
తెలుసుకున్న తత్త్వజ్ఞలు తన్మయులై పోతారు. మహామునులు నివసించే 
మనోవనం తద్వనం. చివరిది: 'సత్‌'. ఏకం సత్‌-విప్రా బహుధా వదంతి. 
సత్పదార్థం ఒకటే. దానినే తాత్త్వికులు అనేక రూపాల్లో వ్యాభ్యానిస్తారు. 
ఇలా ఓం-తత్‌-సత్‌ అనే మూడు నామాలు పరబ్రహ్మను తెలియపరిచే 
పారిభాషిక పదాలు కాబట్టి మనం చేసే ప్రతి పనిని పరమాత్మకు అర్పిస్తు- 
న్నట్టుగా భావించి ఓం తత్‌ సత్‌ (బహ్మార్సణమస్తు' అని వాచికంగా పలికితే, 


162 గీతామృతం 


మనస్సులో ఆలోచనకు, చేసే పనికి, చెప్పేమాటకు పొత్తు కుదిరి, (త్రికరణ 
శుద్ధి ఏర్పడుతుంది. త్రికరణ శుద్ధిగా ఏ పని చేసినా అందులో కర్మ జ్ఞాన 
భక్తి సమన్వయం కుదిరి ముక్తికి సాధన అవుతుంది. కర్మఫలసన్నా్యాసంవల్ల 
కర్మయోగి సన్న్యాసికి లభించే పరమపదాన్ని కూడా పొందగలుగుతాడు. 
కర్మ సన్నా్య సికన్నా కర్మఫల సన్న్యాసి నిజమైన మనన్సన్నా్యాసి. 

రామాయణమంతా విని రాముడికి సీత ఏం కావాలని అడిగినట్టుగా, 
చివరి అధ్యాయం (మోక్ష సన్నా ప్రసయోగం) ఆరంభంలో అర్జును డడిగిన 
ప్రశ్న - అత డడిగిన ప్రశ్నల్లో చివరిది. సన్న్యాసమం టే ఏమిటి? 
త్యాగమంకే ఏమిటి? విడివిడిగా వీటిని వివరించవలసిందని కేశి నిషూ 
దనుడైన కృష్ణుణ్ణి భారతసత్తము డడుగుతాడు. ఈ సందర్భంలో వాడిన ఈ 
రెండుమాటలను జాగ్రత్తగా గమనించాలి. అసలు వెలుగును మరుగుపరచే 
కిరణజూలం కేశం. అలాంటి శకేశాలుగల శేశి అనే రాక్షసుణ్ణి చంపినవాడు 
కేశి నిషూదనుడు, కేశవుడు, కృష్ణుడు. అనవసరమైన వితండవాదాలతో 
తలదిరిగిపోతున్న సామాన్యజనానికి సులభంగా అర్థమయ్యే మాటల్లో చెప్ప 
బడింది -- గీతామృతం. అందువల్లనే యిది “దగ్దం గీతామృతం మహాల్‌” 
అని క్రీర్తింపబడింది. అలాంటి గీతను వెలయించిన యో గేశ్వరుళ్ల “కేగి 
నిషూదనీ! -- అని సంబోధించటంలో ఎంతో సార్థక్యముంది. అర్జును 
డడిగిన చివరి ప్రశ్నకూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. భరతనత్తముల 
కందరికీ దీని సమాధానం అవసరం. ఒక వైపు యుద్ధం చేయవల సిందని 
(ప్రేరేపిస్తూ, మరో వైపు వైరాగ్యాన్ని బోధిస్తున్న కృష్ణుని మాటలను సరిగా 
అర్ధం చేసుకునేందుకు అర్జును డడిగిన చివరి ప్రశ్న ఇది. దీనికి 
గీతాచార్యుడు చెప్పిన సమాధానంలో గీతార్థసార ముంది. 


“ఇష్ట సిద్ధికోసం చేయదగిన పుణ్య(కామ్య)కర్మలను వదలి వెయ్యటం 
సన్న్యాసమని చదువుకున్నవాళ్లు అంటారు. చేయవలసిన పనులను చేస్తూ, 
వాటి ఫలితాన్ని వదలివెయ్యటం త్యాగమని తెలిసిన వాళ్ళు అంటారు. 
దోషరహితమైన కర్మ లేనే లేదు. కాబట్టి అన్ని కర్మలనూ వదలి పెట్టటం 


(శ్రేయస్కరమని ఆలోచనాపరులు కొందరు తీర్మానించారు. కాని యజ్ఞ 


చూచి చేరాలి 163 


యాగాదులు, దానధర్మాదులు, జపతపాదులు వదలి పెట్టటం మంచిది కాదని 
మరికొందరు సూచించారు. త్యాగమంట కేవలం వదలిపెట్టటం కాదు. 
గుణభేదంవల్ల అది మూడు రకాలుగా ఉంటుంది. ఎలాంటి త్యాగమైనా 
సరే యజ్ఞయాగాదులు పుణ్యకర్మలు. తపస్సువల్ల తేజస్సు లభిస్తుంది. 
పవిత్రత వస్తుంది. అలాంటి కర్మలను వదలి పెట్టటం వాంఛనీయం కాదు. 
మంచి మంచి పనులను చేసితీరాలి. కాని కర్తవ్యభావంతో చెయ్యారి. 
ఫలాసేక్షతో కాని, మరో ఆసక్తితోకాని చెయ్యకూడదు. చేయవలసిన 
పనులను వీలులేకనో, ఇష్టం లేకనో, కష్టసాధ్యమనో వదలి పెట్టటం త్యాగ 
మవదు. పిరికితన మవుతుంది. తెలియక చేయకపోతే తామసమైన 
త్యాగ మవుతుంది. ఒళ్ళు గాక మానేస్తే రాజసమైన త్యాగమవుతుంది. 
ఇవి రెండూ నిజమైన త్యాగాలు కావు. తన విధిగా భావించి, తాను 
చేయవలసీన పనులను సక్రమంగా చేసి, వాటి ఫలితాన్ని, వాటిమీద ఆసక్తిని 
వదలిపెట్టటం నిజమైన త్యాగం. అప్పుడే త్యాగం ఫలిస్తుంది. ఫలిత 
మక్కరలేదనుకొని చేసిన పని ఫలిస్తుంది. ఫలా పేక్షతో చేసిన పని 
ఫలించినా ఫలితం దక్కదు. తెలివి గలవారు తాము చేయవలసిన పని 
తమకు తగినదని కానీ, తగనిదని కానీ ఆలోచించరు. బుద్ధిమంతుదు 
లేనిపోని సందేహాలతో కాలం వ్యర్థంచెయ్యక చెయ్య వలసినపనిని మనసార 
చేస్తాడు. కాని, దాని పర్యవసానం, ప్రయోజనం, ఫలితం -- వీటిమీద ఆసక్తి 
చూపించడు. పని చెయ్యటంవరకే తన విధి. ఆ పయిన దైవాయత్తం. 
ఈ భావంతో పనిచేసినవాడు ఎప్పటికీ చెడిపోడు. కాబట్టి వదలవలసింది 
కర్మఫలాన్నిగాని, కర్మలను కాదు. కర్మలను వదలటం సాధ్యంకూడా కాదు. 


ఒకవేళ ఫలితాన్ని అేక్తించి పని చేసినా, ఫలితం తప్పక లభి- 
స్తుందనికూడా చెప్పలేము. ఒకప్పుడు కోరినది నెరచేరవచ్చు. ఒకప్పుదు 
నెరవేరకపోవచ్చు. కోరని అనిష్టం రావచ్చు. సామాన్యంగా కార్యఫలం 
ఇష్టానిష్ట సమ్మిశితంగా ఉంటుంది. ఫలా పేక్షతో చేసిన పనికి ఒక్కొక్కప్పుడు 
మరణించిన తర్వాత ఫలితం దక్కవచ్చు. కాని, కర్మసన్న్యాసికి ఫలితంతో 
ప్రమేయమే లేదు. అసలు, పని చేయనివానికి ఫలితం దక్కటమనే' 
ప్రశ్నే లేదు. ఫలా పేక్తతో పనిచేసే కర్మి ష్టికీ, పని చెయ్యటమే మానిన 


12 


164 గీతామృతం 


కర్మ సన్నా్యసికీ లభించని ఆవకాశం కర్మఫలత్యాగికి దక్కుతుంది. తాను 
చేస్తున్నానని అనుకోకుండా చేస్తాడు. ఫలితంకోసం ఎదురుచూడడు. ఆశిం- 
చింది లేదు కనుక నిరాశకూడా లేదు. కార్యమే అతని సాధనం, సాధ్యం. 
కొంచెం స్థిరబుద్ధితో ఆలోచిస్తే పని చేసేవాడే పనికి ఏకైక కారకుడు 
కాదు. ప్రతిపనికీ ఒక మూల కారణం ఉంటుంది. ఏదో ఒక నిమిత్తంతో 
పని (ప్రారంభమవుతుంది. దాన్నే అధిష్టానమని అనుకుందాం. దానిని 
పురస్కరించుకుని కర్త (చేసేవాడు) పని ప్రారంభిస్తాడు. చేసేందుకు ఎన్నో 
సాధనలు, ఉపకరణాలు కావాలి. ఎన్నో ప్రయత్నాలు చెయ్యాలి. అన్నింటిని 
మించి దైవ సాయం చెయ్యాలి. ఇలా చేసేందుకు మూల కారణం, 
చేసేవాడు, చేసేందుకు ఉపకరించే ఉపకరణాలు, చేసేందుకు ముందు, 
మధ్య చేసే వివిధ చేష్టలు (ప్రయత్నాలు, చేసే పనికి తోడ్పడే దైవం - 
ఈ అయిదు హేతువులతో ఏ పనయినా జరగాలి. ఇందులో కర్తది అయిదో 
భాగం. కాని, త్యాగబుద్ధి లేని కర్త అంతా తానే చేశానని అనుకుంటాడు. 
ఇది అన్యాయం కదా!. మనస్సు, వాక్కు, (క్రియ -- ఈ మూడింటితో 
చేసే పనిలో కర్త అనుకొనేవాని కర్తృత్వం నగణ్యం. 


కాబట్టి, అహంకారం లేకుండా నిర్లిప్తమైన భావంతో చేసిన పని 
దుష్కృతమైనా సత్కార్యమవుతుంది. అపకారంకూడా ఉపకారంగా 
తోస్తుంది. చంపినా చక్కని పని చేశాడని పిస్తుంది. తెలుసుకొనేవాడు, 
తెలుసుకొన వలసిన విషయం, తెలుసుకొనే పని -- ఈ మూడూ కర్మను 
(ప్రేరేపిస్తాయి. మనస్సు, వాక్కు, కాయం అనే త్రికరణాలూ, చేసే కర్త, 
కర్మ -- యథార్థమైన కార్యరంగంలో కార్యనిర్వహణ చేస్తాయి. తెలిసి 
చేసే పని -- అన్నప్పుడు తెలివి(జ్ఞానం), చే సేవాడు(కర్త), చే సేపని(కర్మ) 
-- మూడూ ప్రసక్తిలోకి వస్తాయి. సత్త్వ రజ స్తమో గుణ. భేదంవల్ల ఈ 
మూడూ మూడు రకాలుగా ఉంటాయి. 


సాత్త్వికమైన జ్ఞానం సకల జీవుల్లో ఒకే ఆత్మతత్త్వాన్ని అవ్యయ 
రూపంలో సాక్షాత్కరించుకుంటుంది. రాజసం వేరువేరు రూపాల్లో 
వేరువేరు జీవులను వేరువేరు భావనలతో పోల్బుకుంటుంది. తామసం తన 


చూచి చేరాలి 165 


తనువే శాశ్వతమని సత్యమని మరో పదార్థం లేదనీ భావిస్తుంది. అలాగే 
చేసే కర్మకూడా సాత్త్విక, రాజస, తామస భేదాలతో మూడు రకాలుగా 
ఉంటుంది. సాత్త్వికమైన కర్మ రాగద్వేషాలకు దూరంగా, ఫలనిరపేక్షంగా, 
ఆసక్తిరహితంగా ఉంటుంది. రాజసమైన కర్మ ఆహంకారంతో కూడుకుని 
ఇష్టంలేక కష్టపడి చేసినట్టుంటుంది. తామసమైన కర్మ యుక్తాయుక్తవివేకం 
లేకుండా అజ్ఞానంతో అవివేకంతో కూడుకొని ఉంటుంది. సాత్త్వికుడైన కర్త 
సంగరహితుడై వినయంతో ఉత్సాహంతో సాఫల్యంతో ప్రమేయం లేకుండా 
పని చేస్తాడు. రాజసుడు కర్మఫలాపేక్షతో ఏదో విధంగా పని సాధిస్తాడు. 
తామసుడు సోమరితనంతో ఆలస్యంగా' ఆలోచించి ఆలోచించి చివరకు 
విధిలేక చేసినట్టు చేస్తాడు. 


ఇలాగే బుద్ధిలో ధైర్యంలోకూడా మూడురకాల భేదాలు కనిపిస్తాయి. 
ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో, దేనిలో ప్రవేశించాలో, దేనిని 
వదలుకోవాలో, దేనికి భయపడాలో, దేనికి భయపడకూడదో, ఏది బంధమో, 
ఏది మోక్టమో తెలుసుకోగలిగిన బుద్ధి సాత్త్విక మనబడుతుంది. ధర్మా 
ధర్మాలను, కార్యాకార్యాలను సమగ్రంగా తెలుసుకోలేని మధ్యరకపు బుద్ధి 
రాజస మవుతుంది. తామసమైన బుద్ది-ధర్మాన్ని అధర్మ మని, అధర్మాన్ని 
ధర్మమనీ భావించి విపరీతమైన భావాలను అలవరచుకుంటుంది. 


మనస్సుతోకూడిన పంచప్రాణాలనూ, పంచేంద్రియవర్గాన్నీ స్థిరంగా 
నిలుపుకోగలిగిన ధైర్యం సాత్తి వక మవుతుంది. ధర్మార్థ కామాలను ఫలా- 
సక్తితో సేవించే ధృతి రాజసమవుతుంది. తామసమైన ధైర్యం అస్తమానం 
దిగులుపడుతూ  చైరాశ్యంచెంది నిద్రాణమై కూరుకుపోతూ ఉంటుంది. 


మూడు గుణాలవల్ల లభించే సుఖంకూడా మూడు రకాలుగా ఉంటుంది. 
ఆరంభంలో విషంలా ఉన్నా, చివరకు అమృతాన్ని ప్రసాదించే సుఖం 
సాత్త్వికం. ఆత్మకు హితకరమైన సుఖ మిలాగే ఉంటుంది. విషయవాసనల 
వల్ల అప్పటి కప్పుడు ఆనందాన్ని ఇచ్చినా, చివరకు విషాదంగా పరిణమించే 
సుఖం రాజసం. మొదటినుండి చివరవరకు విషాదాన్ని ఇచ్చేది తామసం. 


166 గీతామృతం 


ప్రపంచంలోని మానవులందరూ ఈ మూడుగుణాలచేత బద్దులై 
యుంటారు. గుణాలు మనస్సుకు తేజస్సు నిస్తాయి. కర్మలు శరీరానికి 
వర్చస్సు నిస్తాయి. వారివారి గుణాలనుబట్టి, చేసే పనులనుబట్టి వ్యక్తిత్వం 
ఏర్పడుతుంది. శముదమాది సాధనతో, తపోనిష్టతో, బాహ్యశుచితో, ఆభ్యం 
తర రుచితో, ఓర్పుతో, నేర్పుతో, నిలకడతో, మెలకువతో జ్ఞాన విజ్ఞాన 
సంపదను సేవించే సంస్కారుల ముఖంలో (బహ్మ వర్చస్సు కనిపిస్తుంది. 
అలాగే తేజస్సు, ఓజస్సు, శార్యం, ధైర్యం, రణరంగంలో నిలబడి పోరా 
డటం, రెండుచేతులతో దానం చెయ్యటం, తమ ఆధిపత్యాన్ని, ఐశ్వర్యాన్ని 
ప్రదర్శించటం -- ఇలాంటి గుణ కర్మ పరిపక్వతవల్ల బాహువుల్లో క్రాతతేజం 
ఉట్టిపడుతూ ఉంటుంది. పరమార్థాన్ని పంచిపెట్టే బ్రహ్మవేత్తలు (బ్రహ్మ వర్చ 
స్ఫును పసరింపజే సిన ట్లు పార్ధివసంపదను, పొడిపంటలను, ధనధాన్యాలను 
క అందేట్టు మూతే సార్ధవాహులలో ధనలక్ష్మి కళకళలాడుతూ 
ఉంటుంది. అలానే మానవ సేవే మాధవ్యేవగా భావించి, నరరూపంలో 
నారాయణుని ఆరాధించే సేవామూర్తులలో వినయవిధేయతలు అడుగా 
డుగునా పాడచూపుతూ ఉంటాయి. ఇలా ఎవరి వర్చస్సునుబట్టి వారు 
సర్వేశ్వరుని ఆరాధనలో నిమగ్నులై జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ 
ఉంటారు. ఇందులో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భేదం 
లేదు. అందరూ పరమేశ్వరుని ఓడ్డరే. విరాట్పురుషునిలోని భాగాలే. 
అందరికీ ఆరాధ్యుడైన ఆదిదేవుడు ధర్మపరాయణుడు. ఎవరి ధర్మాన్ని 
వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే ఆయనకు పరమానంద మవుతుంది. తన విధులు 
తాను నిర్వహిస్తే జీవితం తరించి పరమగతి లభిస్తుంది. సహజంగా 
స్వభావ సిద్ధంగా తన అంతరంగానికి మంచిదని తోచిన పని చేయటంలో 
ఏ మ్మాత్రం తప్పు లేదు. నిష్పాక్షికంగా నిర పేక్షంగా ఆలోచించిచూస్తే ఏ 
పనికూడా తప్పు కాదు. న్‌ పద్ధతిలో తప్పొప్ప పులు ఉంటాయి. కాని, 
పనిలో ఉండవు. (౩ పతి చిన్న పనిలో పరమార్గముంది. కాని, నివురు గప్పిన 
నిప్పులాగా పైన పాగ తొలగిలేగాని లోపలి వెలుగు జు 


కర్మ సన్నా కసంవల్లకూడా పరమపదాన్ని పొందవచ్చు దేనియందు 
శానా ప్ప 
ఆసక్తి లేకుండా ఆత్మని గ్రహంతో అంతరాత్మను ధ్యానించి వైష్కర్మ్యదశను 


చూచి చేరాలి 167 


సాధించవచ్చు. సిద్ధిని పొందేందుకు ఇది(సాంభఖ్యం)కూడా ప్రశస్తమైన 
మార్గమే. కాని, నిర్మలమైన అంతఃకరణం కావాలి. నిష్టతో నియమాలను 
పొటించాలి. శబ్ద స్పర్శ రూప రస గంధాలకు లొంగకూడదు. రాగ 
ద్వేషాలను పూర్తిగా దూరంగా ఉంచాలి. వాక్కును, మనస్సును, శరీరాన్ని 
స్వాధీనం చేసుకుని, ఆహార విహారాలను అదుపులో పెట్టుకొని, ధ్యాన 
యోగాన్ని ఓపికగా సాధించాలి. అలా (క్రమక్రమంగా వైరాగ్యబలంతో, 
అభ్యాస సహకారంతో కామక్రోధాదులను జయించి అహంకారం, అభిమానం, 
గర్వంలాంటి వికారాలను పూర్తిగా పరిత్యజించి, ప్రశాంతమయిన బ్రహ్మ 
భావాన్ని పొందవచ్చు. అలా (బ్రాహ్మీ స్థితిలో ప్రవేశించిన (బ్రహ్మవిద్యా 
పారంగతుడు ప్రపంచంలో అంతటా ఆత్మతత్త్సా న్నే చూస్తాడు. అందరిలో 
పరమాత్మస్వరూపం కనిపిస్తుంది. అప్పు డతనికి విచారము ఉండదు, అభి 
లాషలు ఉండవు. అలాంటి స్థితిలో అతనికి నిశ్చలమైన భక్తి కుదురుతుంది. 
భక్తితో నన్ను చేరుకుంటాడు. జ్ఞానమార్గంలో కూడా భక్తీ కుదరనిదే ముక్తి 
లభించదు. 


నిష్కామకర్మ యోగంవల్లకూడా ముక్తిని ప్రసాదించే భక్తి ఇంకా సుల- 
భంగా కుదురుతుంది. చేయవలసిన పనులు సక్రమంగా చేస్తూనే, వాటి 
కర్తృత్వ భోక్తృత్వాలను నాకు(పరమాత్మకు) అర్పించి, ఆరాధనాభావంతో 
నన్ను సేవిస్తే, నా అను[గ్రహంవల్ల అవ్యయమైన శాశ్వతపదం లభిస్తుంది. 
శారీరకంగా పనిచేస్తూ, మానసికంగా నన్ను స్మరించే నిష్కామ కర్మ 
యోగులకు నేను బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను. విశుద్ధబుద్ధితో తెలిసి 
చేసిన పనులు చిత్తశుద్ధిని ప్రసాదిస్తాయి. చిత్తశుద్ధివల్ల భక్తి కుదురుతుంది. 
భక్తివల్ల ముక్తి లభిస్తుంది. అలా కాక, అహంకారంతో నేను యుద్ధం 
చెయ్యనని మొండికివేసి కూర్చుంటే లాభం లేదు. చివరకు బలీయమైన విధి 
నీచేత ఆ పని చేయించితీరుతుంది. జగదీశ్వరుడు జీవుల హృదయంలో 
చేరి వాళ్ళచేత అన్నిపనులు చేయిస్తూ ఉంటాడు. నియమించిన పనిని 
యంత్రంలాగా నెరవేర్చవలసిందే కాని, చెయ్యననేందుకు నీకు అధికారం 
లేదు. చేసి తీరాలి, తెలిసి చెయ్యాలి, చేసి చూడాలి, చూచి చేరాలి. 


168 గీతామృతం 


సర్వేశ్వరభావంతో సకల కర్మలను సంగరహితంగా ఆచరించి, సర్వే 
శ్వరునికి అర్పితమని భావించి సేవిస్తే, సర్వేశ్వరుని అనుగ్రహం తప్పక 
లభిస్తుంది. పరమరహస్యమైన యీ జ్ఞానాన్ని సవిస్తరంగా నీకు వివరించాను. 
నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. నీమీద నాకు అపారమైన అభిమానం 
కాబట్టి ఇంతగా చెప్పాను. చెప్పిందే చెప్పాను. చెప్పవలసిందంతా చెప్పాను. 
ఇంతవరకు చెప్పినదానికి సారాంశం మళ్ళీ రెండుమాటల్లో చెప్తున్నాను. 
జాగ్రత్తగా విను. నాయందు మనస్సు పెట్టి, నామీద భక్తితో, నన్ను 
ఆరాధించు. నాలో చేరగలవు. ఇది నిజం, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. వెయ్యి 
మాటలు అక్కరలేదు. ఇన్ని ధర్మాలు అక్కరలేదు. నన్ను నమ్ముకొని 
నా చెంత చేరితే నిన్ను నేను కాపాడుతాను. సకల పాపాలనుండి, కర్మ 
బంధాలనుండి ముక్తిని (ప్రసాదిస్తాను. 


సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః. 


అభయము ద్రతో చెప్పిన యీ వాక్యంతో గీతామృతం పరిపూర్ణమపు 
తుంది. “పరమరహస్యమైన యీ జ్ఞానాన్ని విన్నా చెప్పినా నిశ్చలమైన భక్తి 
కుదురుతుంది. నిర్మలమైన కైవల్యం చేకూరుతుంది. మన సంభాషణను 
విన్నవాళ్ళు జ్ఞానయజ్ఞంతో నన్ను ఆరాధించినందు వల్ల లభించే ఫలితాన్ని 
పొందుతారు. (శ్రద్ధాభక్తులతో ఈ గీతామృతాన్ని విన్న ధన్యజీవులుకూడా 
నిశ్శేయసానందాన్ని పొందుతారు” -- అని గీతాచార్యుడు శాసిస్తాడు. 
శ్రీకృష్ణుని మాటలు విన్న అర్జునుడు “నీవు విప్పిచెప్పిన పరమ రహస్య 
ములయిన విషయాలు విన్న తర్వాత సందేహానికి తావు లేదు. ఇక నీవు 
ఎలా చెయ్యవలసిందని చెపితే అలా చేస్తాను” -- అని అణకువతో విన్న 
వించుకుంటాడు. ఈ జరిగిన వృత్తాంతమంతా సంజయుడు ధృతరాష్ట్రునికి 
చెపుతాడు. ఆ సంభాషణ, ఆ స్నేహం, ఆ వాత్సల్యం, ఆ భక్తి, ఆ 
విశ్వరూపం, ఆ ప్రశ్నలు, ఆ సమాధానాలు, ఆ సంతోషం, ఆ ఆవేశం విని 
కని ఆనందించవలసిందే కాని, చెప్ప నలవి కాదని సంజయుడు పట్టలేని 
సంతోషంతో పొంగిపోతూ చెప్తాడు. సంజయ ధృతరాష్ట్ర సంభాషణతో 


చూచి చేరాలి 169 


ఆరంభించిన నర నారాయణ సంవాదం చివరకు సంజయ వాక్యంతోనే 
సమాప్తి చెందుతుంది. అదే గీతామృతానికి భరత వాక్యం. 


యత్ర యో గేశ్వరః కృష్ణో 
యత్ర పారో ధనురరః, 

న యా 
తత్ర శ్రీ ర్విజయో భూతిః 
ధ్రువా నీతి ర్మతి ర్మమ. 


ఓం తత్‌ సత్‌. 


త్రయోదశో2_ధ్యాయః 
కేతన తజ్ఞవిభాగయోగః 
eA A (జాల 


అర్జున ఉవాచ? 
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్వేతజ్ఞ మేవ చ, 
ఏత ద్వేదితు మిచ్చామి జ్ఞానం జేయం చ కేశవ! 
=a కా 


శ్రీ భగవానువాచ 
ఇదం శరీరం కౌన్తేయ! క్షేత్రమిత్యభిధీయతే, 


( అలు “a ణ్‌ 
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. 
క్షేతజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత! 

టా A ఠా లు 

క్షేత కేత్రజ్ఞయోర్‌ జ్ఞానం యత్తద్‌జానం మతం మమ. 
ది న ౫ షా మ 


తత్‌ క్షేత్రం యచ్చ యాదృక్స యద్వికారి యతశ్చ యత్‌, 
స చ యో యత్సుభావశ్చ తత్సమాసేన మే శృణు. 


బుషిభి రృహుధా గీతం ఛన్లోభి ర్వివిధైః పృథక్‌, 
బ్రహ్మసూత్ర పదైశ్సెవ హేతుమద్శి ర్వినిశ్చితైః. 

మహాభూతా న్యహంకారో బుద్ది రవ్యక్త మేవ చ, 
ఇస్తియాణి దశకం చ పా చేన్తియగోచరాః. 


ఇచ్చా ద్వేష స్సుఖం దుఃఖం సంఘాత శ్చేతనా ధృతిః, 
ఏతత్‌ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతమ్‌. 


అమానిత్వ మదమ్భిత్వ మహింసా క్షాన్తి రార్జవమ్‌, 
ఆచారో;పాసన కో హః 
గుబాసనం శౌచం ఫ్య మాత్మ వినిగ్రహః. 


౮ 


అధ్యా. - 13 

ఇన్ట్రియార్థేషు వైరాగ్య మనహంకార ఏవ చ, 

జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనమ్‌. 
అసక్తి రనభిష్వజ్ఞః పుత్ర దార గృహాదిషు, 

నిత్యం చ సమచిత్తత్వ మిష్టానిష్టోపపత్తిషు. 

మయి చానన్య యోగేన భక్తి రవ్యభిచారిణీ, 
వివిక్తదేశ సేవిత్వ మరతి ర్హనసంసది. 


అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్త ్యజ్ఞానార్థదర్శనమ్‌, 
ఏతద్‌ జ్ఞానమితి ప్రోక్త మజ్ఞానం యదతోఒన్యథా. 


జ్జేయం యత్తత్స్రవక్ష్యామి యద్‌జ్ఞాత్వాఒమృత మశ్చుతే, 


అనాదిమత్సరం[బహ్మ న సత్తన్నాసదుచ్యతే. 


సర్వతః పాణిపాదం త త్సర్వతో౭_క్షిశిరోముఖమ్‌్‌, 
సర్వత శ్ఫ్రుతిమల్లోకే సర్వ మావృత్య తిష్టతి. 


సర్వేన్టియ గుణాభాసం సర్వేన్హియ వివర్ణితం, 
అసక్తం సర్వభృచ్చెవ నిర్గుణం గుణభోక్త చ, 


బహిరన్తశ్చ భూతానా మచరం చరమేవ చ, 
సూక్ష్మత్వా త్తదవిజ్లేయం దూరస్టం చాన్తికే చ తత్‌, 
టు జా ఢా 


అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్‌, 
భూతభర్త చ తద్‌జ్జేయం గ్రసిష్టు ప్రభవిష్ణు చ. 


జ్యోతిషామపీ తజ్ఞ్యూతి స్తమసః పర ముచ్యతే, 


జ్ఞానం జ్జేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య విష్టితమ్‌. 


171 


10 


1l 


12 


14 


15 


16 


17 


18 


172 


ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః, 
యి జా ఖా 
t అల 
మద్భక్త ఎతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. 


ప్రకృతిం పురుషం చైవ విద్ద్యనాదీ ఉభావపి, 
వికొరాంశ్చ గుణాం శ్చెవ విది ప్రకృతి సంభవాః౯. 
జో > 


కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతి రుచ్యతే, 


పురుష స్సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్య తే. 


పురుషః ప్రకృతిప్ణో హి భుజ్లే ౧ ప్రకృతిజా న్లుణా౯, 
కొరణం గుణసజ్లో౬స్య సదసద్యోని జన్మసు. 

Us 
ఉపద్రష్టా౭.నుమన్తా చ భర్తా భోక్తా మ హేశ్వరః, 
పరమాత్మేతి చాప్యుక్షో దేహేఒస్మి న్పురుషః పరః. 
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ 
సర్వథా వర్తమానోఒపి న స భూయోఒభిజాయతే. 


ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మాన మాత్మనా, 
అన్యే సాజ్జ్యేన యోగేన కర్మయోగేన చాపరే. 


అన్యే త్వేవ మజానన్త శ్ఫుత్వా౭ న్యేభ్య ఉపాసతే, 
తేఒపీ చాతితరన్తే్యవ మృత్యుం శ్రుతిసరాయణా:. 


యావత్సఖ్లాయతే కిఖ్వీ తృత్త్వం స్థావరజజ్ఞమమ్‌, 
కేతక్షేతజ్ఞ సంయోగా త్తద్విద్ధి భరతర్షభ! 

సమం సర్వేషు భూతేషు తిష్టన్తం పరమేశ్వరమ్‌, 
వినశ్యత్స (వినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి. 


భగవర్గీత 


19 


20 


22 


23 


24 


25 


26 


27 


28 


అధ్యా. - 13 
సమం పశ్యన్లి సర్వత్ర సమవస్థీతమిశ్వరమ్‌, 


న హినస్త్యాత్మనాఒఒత్మానం తతో యాతి పరాంగతిమ్‌. 


ప్రకృత్యెవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః 
యః పశ్యతి తథాఒ౭౬త్మాన మకర్తారం స పశ్యతి. 


యదా భూతప్పథగ్భావ మేకస్థ మనుపశ్యతి, 

తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. 
అనాదిత్యా న్నిర్గుణత్వా తృరమాత్మాఒయ మవ్యయః, 
శరీరప్తోఒపి కౌన్తేయ! న కరోతి న లిప్యతే. 

యథా సర్వగతం సౌక్ష్మా దాకాశం నోపరిప్యతే, 
సర్వత్రావ స్థితో దేహే తథా౬౬త్మా నోపరిప్యతే. 
యథా ప్రకాశయత్వేకః కృత్స్నం లోకమిమం రవిః, 


క్షేత్రం క్షేత్ర తథా కృత్స్నం ప్రకాశయతి భారత! 


క్షేతక్షేత్రజ్ఞయో రేవ మన్తరం జ్ఞానచక్టుషా, 
We టల ఈ =a ర. 
భూతప్రకృతిమోక్షం చ యే విదు ర్యాన్తి తే పరమ్‌. 


ఓం తత్సదితి 
శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు (బహ్మ విద్యాయాం యోగశాస్ట్రే 
శ్రీకృష్ణార్ణునసంవాదే క్షేతశ్షేతజ్ఞవిభాగయోగో నామ 
త్రయోదశోఒధ్యాయః 


ఈ ఈ 


173 


29 


30 


31 


32 


33 


34 


35 


చతుర్లశో౬ఒధ్యాయః 
గుణత్రయవిభాగయోగః 
శీ భగవానువాచః 
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్‌, 
యద్‌జ్ఞాత్యా మునయ స్సర్వే పరాం సిద్ది మితో గతాః. 
Fa డా 
ఇదం జ్ఞాన ముపాగ్రిత్య మమ సాధర్మ్య మాగతాః, 
సర్గేఒపి నోపజాయన్తే ప్రలయే న వ్యథన్తి చ. 
మమ యోని ర్మహద్భ్రహ్మ తస్మి న్లర్భం దధామ్యహమ్‌, 
సంభవ స్సర్వ భూతానాం తతో భవతి భారత! 
సర్వయోనిషు కౌన్తేయ! మూర్తయ స్పంభవన్తి యాః, 
తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజప్రదః పీతా. 
సత్త్వం రజ స్తమ ఇతి గుణాః (పకృ తి సంభవాః, 
నిబద్నన్ని మహాబాహో! దేహే దేహిన మవ్యయమ్‌. 


గ. 


ర్‌ 


ష్‌ సత్త్వం నిర్మలత్యా త్స్రకాశక మనామయమ్‌, 
ఖసక్లేన బధ్నాతి జ్ఞానసజ్లేన చానఘ! 
రజో రాగాత్మకం విద్ది తృష్టాసజ్ఞసముద్భవమ్‌, 
ణా ca na 
తన్నిబధ్నాతి కౌన్తేయ! కర్మసళ్లేన దేహినమ్‌. 
తమ స్త్వజ్ఞానజం విద్ది మోహనం సర్వ దేహినామ్‌, 
a ణా 
ప్రమాదాలస్యనిద్రాభి స్తన్నిబధ్నాతి భారత! 
సత్త్యం సుఖే సంజయతి రజః కర్మణి భారత! 
జ్ఞాన మావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. 
హా 


అధ్యా. - 14 
రజస్తమ శ్చాభిభూయ సత్త్యం భవతి భారత! 
రజస్పత్త్వం తమ శవ తమ సత్త్వం రజస్తథా. 


సర్వద్యారేషు దేహే. స్మీ న్ప్రకాశ ఉపజాయతే, 


జ్ఞానం యదా తదా విద్యా ద్వివృద్దం సత్త్వ మిత్యుత. 


లోభః ప్రవృత్తి రారమృః: కర్మణా మశమః స్పృహా, 
రజక్యేతాని జాయన్తే వివృద్దే భరతర్షభ! 

(రా అ 
అ ప్రకాశో౬ ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ, 
తమ్యేతాని జాయన్తే వివృద్దే కురునన్లన! 

(రా! వ. 
యదా సత్త ప్రవృద్దేతు ప్రలయం యాతి దేహభ్చత్‌, 
తదోత్తమవిదాం లోకా నమలా న్వతిపద్యతే. 
రజసి ప్రలయం గత్వా కర్మసజ్లీషు జాయతే, 
తథా ప్రరీన స్తమసి మూఢయోనిషు జాయతే. 
కర్మణ స్పుక్కృతన్యాహు స్వొత్తికం నిర్మలం ఫలమ్‌, 
రజసస్తు ఫలం దుఃఖ మజ్ఞానం తమసః ఫలమ్‌. 


సత్స్వా తృంజాయతే జ్ఞానం రజపో లోభ ఏవ చ, 
ప్రమాద మోహౌొ తమసో భవతోఒజ్ఞానమేవ చ. 


ఊర్హ్వం గచ్చన్తి సత్త్వస్థా మధ్యే తిష్టన్తి రాజసాః, 
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్చన్తి తామసాః. 


నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్ణాఒనుపశ్యతి, 
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో౭_ధిగచ్చతి. 


10 


1 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


176 

గుణానేతా నతీత్య త్రీ న్తేహ్‌ దేహసముద్భవాః౯, 

జన్మ మృత్యు జరా దుఃఖై ర్విముక్షో2ఒమృత మశ్నుతే. 
అర్జున ఉవొవః 


ర్లిగ్లె స్త్రీన్లుణా నేతా నతీతో భవతి ప్రభో! 


శె 
కి మాచారః కథం చైతాం సస్త్రీన్లుణా నతివర్తతే. 


శీ భగవానువాచ 
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్ణవ! 
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాజ్‌క్షతి. 
ఉదాసీనవదాసీనో గుణై ర్యో న విచాల్యతే, 
గుణా వర్తన్త ఇత్యేవ యో౭౬వతిష్టతి నేజ్గతే. 
సమదుఃఖసుఖ స్ప పస్‌ స్పమలోష్టాశ్మ కాషనః, 
తుల్య పియా ప్రియో దీర స్తుల్యనిన్హాత్మ సంస్తు తిః, 
మానావమానయో స్తుల్య స్తుల్యో మిత్రారిపక్తయోః, 
సర్వారమృపరిత్యాగీ గుణాతీత స్ప ఉచ్యతే. 
మాం చ యోఒవ్యభిచారేణ భక్తియోగేన సేవతే, 
స గుతాన్ఫమతీత్యెతా నృహ్మభూయాయ కల్పతే, 
బ్రహ్మణో హి ప్రతిష్టా హ మమృతస్యావ్యయస్య చ, 
శాశ్వతస్య చ ధర్మస్య సుఖ స్యెకాన్సికస్య చ 
ఓం తత్పదితి 
(శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు (బ్రహ్మ విద్యాయాం యోగశాస్ట్రే 
శ్రీ కృష్ణార్దునసంవాదే గుణ్యత్రయవిభాగయోగో నామ 


చతుర్తశో౭_ధ్యాయః 
ఈ 1 


భగవద్గీత 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


పజ్వుదశో౬ధ్యాయః 
పురుషోత్తమ ప్రా ప్పియోగః 
శ్రీ భిగవానువాచః 


ఊర్హ్వమూల మధశ్శాఖ మశ్వళ్ణం ప్రాహు రవ్యయమ్‌, 
ఛన్జాంసి యస్య పర్ణాని య స్తం వేద స వేదవిత్‌. 


అధశ్నోర్హం ప్రసృతా స్తస్య శాఖాః 
గుణప్రవృడ్డా విషయప్రవాలాః, 
అధశ్చ మూలా న్యనుసన్తతాని 
ఇంలోశే 
కర్మానుబనీని మనుష్యలో శ్రే 


న రూపమ్య్యేహ తథోపలభ్యతే 
నాన్నో నచాది ర్నచ సంప్రతిష్మా, 

అశ్వత్ధమేనం సువిరూఢమూల 
మసబ్ఞశస్త్రేణ దృఢేన ఛిత్వా. 


తతః పదం తత్సరిమార్గితవ్యం 

యస్మీన్లతా న నివర్తన్తి భూయః, 
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే 

యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణే. 
నిర్మానమోహా జితసజ్ఞదోషా 

అధ్యాత్మ నిత్యా వినివృత్తకామాః, 
చ్‌ క ర్విముక్తా స్పుఖదు:ః 1ఖవల 

"ర్గచ్చన్త గమూఢాః పద మవ్యయం తత్‌. 
నత ద్భాసయతే సూర్యో న శశాజో న పావకః, 
యద్గత్వా న నివర్తన్తే తద్దామ పరమం మమ. 


178 
మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః 
మన ష్షష్టానీన్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. 


శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్కామతీశ్వరః, 
గృహీత్వెతాని సంయాతి వాయు ర్లన్హానివాశయాత్‌, 


శ్రోత్రం చక్సుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ, 
ge 5 
అధిష్టాయ మనశ్సాయం విషయా నుపేవతే, 


ఉత్కాామన్తం స్థితం వాసి భుఖానం వా గుణాన్సితమ్‌, 


విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్టు షః, 


యతన్హో యోగిన శ్పెనం పశ్యన్హ్యాత్మ న్యవ స్థితమ్‌, 
అలి & (a =) 
యతన్తో ఒప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః, 
య దాదిత్యగతం తేజో జగద్భాసయతే2౬_భిలమ్‌, 
య చ్చన్హమసి యచ్చాగ్నా తత్తేజో విది మామకమ్‌. 
అ న (వా 


గామావిశ్య చ భూతాని ధారయామ్యహ మోజసా, 
పుష్టామి చౌషధీ స్సర్యా సోమో భూత్వా రసాత్మక. 


అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మా(ితః, 


ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్‌. 


సర్వస్య చాహం హృది సన్నివిష్టో 

మత్త స్స్మతిర్‌ జ్ఞాన మపోహనం చ, 
వేదైశ్ళ సర్వె రహమేవ వేద్యో 

వేదాన్తకృ ద్వేదవిదేవ చాహమ్‌. 


10 


14 


15 


అధ్యా. - 15 
ద్యావిమౌ పురుషా లోకే క్షర శ్వాక్షర ఏవ చ, 
క్షర స్పర్వాణి భూతాని కూటస్లో౭_క్షర ఉచ్యతే, 


ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః, 
యో లోకత్రయ మావిశ్య బిభర్త వ్యయ ఈశ్వరః, 


యస్మాత్‌ క్షరమతీతో2.హ మక్షరాదపి చోత్తమఃి 
అతో౬స్మీ లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. 


యో మామేవ మసంమూఢో జానాతి పురుషోత్తమమ్‌, 
స సర్వవిదృజతి మాం సర్వభావేన భారత! 


ఇతి గుహ్యతమం శాస్త్ర, మిదముక్తం మయా2.నఘ! 
( ! 
ఎతద్భ్బుద్దాా బుద్ధిమాన్సా త్మ్క్ఫతకృత్యశ్చ భారత! 


ఓం తత్సదితి 
శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 
శీకృష్ణార్ణునసంవాదే పురుషోత్తమ ప్రాప్తియోగో నామ 
పఇపదశో౭ ధ్యాయః 


13 


179 


16 


17 


18 


19 


20 


షోడశో౬ధ్యాయః 
దైవాసురసంపద్యిభాగయోగః 
శీ భగవానువాచు 
అభయం సత్త్వసంశుద్ధి: జ్ఞానయోగ వ్యవ స్థితిః, 
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్హవమ్‌. 
అహింసా సత్య మక్రోధ స్త్యాగ శ్యాన్తి రపైశునమ్‌, 
దయా భూతేష్యలోలత్వం మార్తవం, హీ రచాపలమ్‌. 
తేజః క్షమా ధృతి శాచ మద్రోహో నాతిమానితా, 
భవన్తి సంపదం దైవీ మభిజాతస్య భారత! 
దమ్ఫో దర్ఫో౬భిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ 
అజ్ఞానం చాభిజాతస్య పార! సంపద మాసురీమ్‌. 
౭ mm 
దైవీసంప ద్విమోక్షాయ నిబన్హాయాసురీ మతా, 
మా శుచ స్పంపదం దైవీ మభిజాతోఒసి పాజ్జవ! 
ద్యౌ భూతసర్తౌ లోకేఒస్మి నైవ ఆసుర ఏవ చ, 
ఇతో tas మి 
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార! మే శృణు. 
య్‌ బావి (మ! 
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదు రాసురాః, 
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే, 
అసత్య మప్రతిష్టం తే జగదాహు రనీశ్వరమ్‌, 
అపరస్పర సంభూతం కిమన్య త్కామ హ్హైతుకమ్‌, 
ఏతాం దృష్టి మవష్ష్రభ్య నష్టాత్మానోఒల్పబుద్దయః, 
ప్రభవన్త్యుగ్రకర్మాణ: క్షయాయ జగతోఒహితా:. 


అధ్యా. - 16 

కామ మాశ్రిత్య దుష్బూరం దమృ మాన మదాన్వితాః, 
మోహాద్గ్దృహీత్వాఒసద్గ్రాహా న్ప్రవర్తన్తేఒశుచి వ్రతాః. 
చిన్నా మపరిమేయాం చ ప్రలయాన్తా ముపాశ్రితాః 
కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః. 
ఆశాపాశశతై రృద్డాః కామక్షోధ పరాయణాః, 

ఈహన్తే కామభోగార్హ మన్యాయే నార్థసఇయాః౯. 
ఇదమద్య మయా లబ్ద మిమం ప్రో మనోరథమ్‌, 
ఇద మస్తీదమసి మే భవిష్యతి పున ర్రనమ్‌. 

అసౌ మయా హత శృత్రు ర్లనిష్యే చాపరానపి, 
ఈశ్వరో౭.హ మహం భోగీ సీద్దోఒహం బలవా న్సుఖీ 
ఆఢ్యో౬భిజనవాన స్మి కోఒన్యోఒస్తి సదృశో మయా, 
యస్తే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. 
అనేకచిత్తవిభ్రాన్నా మోహజాల సమావృతాః, 

ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకే౭.శుచౌ. 


ఆత్మ సంభావితాః స్తబ్దా ధన మాన మదాన్వతాః, 
యజన్తే నామయజ్జై స్తే దమేనావిధిపూర్వకమ్‌. 


tyra | 


అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః, 
మా మాత్మపరదే హేషు ప్రద్విషన్నోఒభ్యసూయకాః,. 


తానహం ద్విషతః క్రూరా న్పంసారేషు నరాధమాక, 
కి పామ్యజస్ర మశుభా నాసురీప్వేవ యోనిషు. 
ta 


181 


10 


Nn 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


182 
ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని 
మా మసప్రాప్యెవ కౌన్తేయ! తతో యా న్త్యధమాంగతిమ్‌. 


త్రివిధం నరక స్యేదం ద్వారం నాశన మాత్మనః, 
కామః క్రోధ స్తథా లోభ స్తస్మా దేతత్త్తయం త్యజేత్‌. 


ఏతై ర్విముక్తః కౌన్తేయ! తమోద్యారై స్త్రిభి ర్నరః, 
ఆచర త్యాత్మనశ్శేయ స్తతో యాతి పరాంగతిమ్‌. 


య శ్యాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః, 
నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిమ్‌. 


ఇళ అగ 9, 
తస్మా చ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవ స్థితౌ, 
oa ఆ 9 
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తు మిహార్లసి, 
ఓం తత్ప్సదితి 
శ్రీమద్భగవర్గీతాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం యోగశాస్రే 


శ్రీకృష్ణార్ణునసంవాదే దైవాసురసంపద్విభాగయోగో నామ 
షోడశోఒధ్యాయః. 


Kt 4 % 


భగవద్గీత 


20 


21 


22 


23 


24 


సప్తదశోఒధ్యాయః 
శ్రడ్దాత్రయవిభాగయోగః 
అర్జున ఉవాచ: 


యే శాస్త్రవిధి ముత్ఫృజ్య యజన్తే శ్రద్రయా౭వ్వితాః, 
తేషాం నిష్టాతు కా కృష్ణ! సత్త్వ మాహో రజ స్తమః 


ఆ భగవామవాచః 
త్రివిధా భవతి శ్రద్దా దేహినాం పా స్వభావజా, 
పాత్తి (కీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు, 


ఆ ఆ జు | 
సత్తా బనురూపా సర్వస్య శ్రద్దా భవతి భారత! 
శదామయోజ౬యం పురుషో యో యమచిద సా ఏవ సః. 
క్ష రా స డా రే 


యజన్తే పాత్త్వికా దేవా న్యక్ష రక్షాంసి రాజసాః 
గ్రేతా మ్యాతగణాం శ్చాన్యే యజన్తే తామపా జనాః. 


అశౌస్త్రవిహితం ఘోరం తప్యశ్తే యే తపో జనాః, 
దమ్యూహంకార సంయుకాః కామ రాగ బలాన్వితా:. 


కర్మయన్త శృరీరస్థం భూతగ్రామ మచేతసః; 
మాం చైవాన్త శృరీరస్థం తా న్విడ్ద్యాసుర నిశ్చయాన్‌. 


ఆహారస్త్యపీ సర్వస్య త్రివిధో భవతి (ప్రియః, 
స్తప స్తథా దానం తేషాం భేద మిమం శృణు. 
త్త బలారోగ్య సుఖపీతి వివర్హనాః, 
రప్యాః స్నిగ్దాః స్థిరా హృద్యా ఆహారా పొత్తి క్రియాః. 


184 

కట్యామ్లు లవణాత్యుష్ష తీక్ష్‌ణ రూక్షవిదాహినః, 
ఆహారా రాజస స్యేష్టా దుఃఖశోకామయప్రదాః. 
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్‌, 
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియమ్‌. 
అఫలొకొాంక్రి భి ర్యజో విధిదృష్టో య ఇజ్యతే, 
యష్టవ్య మేవేతి మన ప్పమాధాయ స పాత్తి్వికః 
అభిసన్హాయ తు ఫలం దమ్మార్టమపి చైవ యత్‌, 
ఇజ్యతే భరత శ్రేష్ట! తం యజ్ఞం విద్ది రాజసమ్‌. 
విధిహీన మసృష్టాన్నం మన్త్రహీన మదక్షిణమ్‌, 
శ్రద్దావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. 

దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ మార్దవమ్‌, 
బ్రహ్మచర్య మహింపా చ శారీరం తప ఉచ్యతే. 
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌, 
ప్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తస ఉచ్యతే. 
మనః ప్రపాద స్పౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః 
భావసంశుద్ధి రిత్యేత త్తపో మానస ముచ్యతే. 
శ్రద్ధయా పరయా తప్తం తప స్తత్తివిధం నరైః, 
ఆఫలాకాంక్షిభి ర్యుక్తె స్పాత్త్వికం పరిచక్షతే. 

సత్కార మాన పూజార్ధం తపో దమ్మేన చైవ యత్‌, 
క్రియతే తదిహ (ప్రోక్తం రాజసం చల మధ్రువమ్‌. 
మూఢగ్రా హేణాత్మవో యత్పీడయా క్రియతే తపః, 
పరప్యోత్సాదనార్థం వా తత్తామస ముదాహృతమ్‌. 


భగవద్గీత 


10 


1l 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


అధ్యా, - 17 
దాతవ్యమితి యద్దానం దీయతే ౬నుపకారిణే, 
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్‌. 
యత్తు ప్రత్యుపకారార్థం ఫల ముద్దిశ్య వా పునః, 
దీయతే చ పరిక్లీష్టం తద్దానం రాజసం స్మ తమ్‌. 
అదేశకాలే యద్దాన మపాత్రేభ్యశ్చ దీయతే, 
అసత్కృత మవజ్ఞాతం తత్తామస ముదాహృతమ్‌. 
ఓం తత్పదితి నిర్తేశో బ్రహ్మణ స్త్రివిధః స్మృతః 
బ్రాహ్మణా స్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. 
తస్మా దోమిత్యుదాహృత్య యజ్ఞ దాన తపః (క్రియాః 
ప్రవర్తన్తే విధానోక్సా స్పృతతం బ్రహ్మవాదినామ్‌. 
తదిత్యనభిసన్హాయ ఫలం యజ్ఞ తపః (క్రియాః; 
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాంక్తిభిః. 
సద్భావే సాధుభావే చ సదిత్యేత తృ్రయుజ్యతే, 
ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్ట! యుజ్యతే. 
యజైే తపసి దానే చ స్టితి స్పదితి చోచ్యతే, 

ఇ దా 
కర్మచైన తదర్థీయం సదిత్యేవాభిధీయతే. 

టూ ఠా 
అశ్రద్దయా హుతం దత్తం తప స్తప్తం కృతం చ యత్‌, 
అసదిత్యుచ్యతే పార! న చ తత్స్రేత్య్వ నో ఇహ. 


ఓం తత్సదితి 


శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్ట్రే 


శ్రీకృష్ణార్దునసంవాదే 'శ్రద్ధాత్రయవిభాగయోగ్‌ో నామ 
సప్తదశోఒధ్యాయః 


xx ప 


185 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


అష్టాదశో౭_ధ్యాయః 
మోక సన్నా ఇసయోగ క 
యం 
అర్జున ఉవాచ? 
సన్నా్యసస్య మహాబాహో! తత్త్వమిచ్చామి వేదితుమ్‌, 
త్యాగస్య చ హృషీకేశ! పృథ క్కేశినిషూదన! 
శ్రీభగవానువాచ; 
కొమ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః, 
సర్వకర్మ ఫలత్యాగం ప్రాహు స్త్యాగం విచక్షణావ 
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహు ర్మనీషిణః, 
యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. 
హా 
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ! 
త్యాగో హి పురుషవ్యాఘ్ర! త్రివిధ స్పంప్రకీర్తి తః. 
యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం కొర్యమేవ తత్‌, 
మా 

యజ్ఞో దానం తపశ్సెవ పావనాని మనీషిణామ్‌. 
ఏతాన్యపి తు కర్మాణి సజ్లం త్యక్త్వా ఫలాని చ, 
కర్తవ్యానీతి మే పార్ట! నిశ్చితం మత ముత్తమమ్‌. 
నియతస్య తు సన్నా్యాసః కర్మణో నోపపద్యతే, 
మోహా త్రస్య పరిత్యాగ స్తామసః పరికీర్తితః. 


దుఃఖమిత్యేన యత్కర్మ కాయ క్షేశభయా త్త్యజేత్‌, 


a 


స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్‌. 


అధ్యా. - 18 
కార్యమిత్యేన యత్కర్మ నియతం క్రియతేఒర్జున! 


సజ్ఞం త్యక్త్వా ఫలంచైవ స త్యాగ స్పాత్తి కో మతః. 


న ద్వేష్ట కుశలం కర్మ కుశలే నానుషజ్ఞతే, 
త్యాగీ సత్త (సమానిష్టో మేధావీ ఛిన్నసంశయః. 


న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మా ణ్యశేషతః, 
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే. 


అనిష్ట మిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్‌, 


భవత్యత్యాగినాం (ప్రేత్య నతు సన్న్యాసినాం క్వచిత్‌. 


పళ్చాతాని మహాబాహో! కారణాని నిబోధ మే, 
సాంఫ్యే కృతాన్తే ప్రోక్సాని సిదయే సర్వకర్మణామ్‌. 
డా 


అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్‌, 
వివిధాశ్చ పృథ శక్వేష్టా దైవం చైవాత్ర పష్బమమ్‌. 


శరీర వా బ్మనోభి ర్యత్కర్మ ప్రారభతే నరః, 


న్యాయ్యం వా విపరీతం వా పళ్చాతే తస్య హేతవః. 


తతైవం సతి కర్తార మాత్మానం కేవలం తు యః, 
పశ్యత్యకృతబుద్దిత్వా న్న స పశ్యతి దుర్మతిః, 

యస్య నాహంకృతో భావో బుద్ది ర్యస్య న లిప్యతే, 
హత్వాఒపి స ఇమా న్లోకా న్న హన్తి న నిబధ్యతే. 


జ్ఞానం జ్లేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా, 
జా జా ఇ 
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః. 


187 


10 


11 


13 


14 


15 


16 


17 


18 


188 

జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైన గుణభేదతః, 
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్చణు తాన్యపీ, 
సర్వభూతేషు యేనైకం భావ మవ్యయ మోక్షతే, 
అవిభక్తం విభక్తేషు తద్‌జ్ఞానం విద్ది సాత్తి కమ్‌. 


పృథక్తేన తు యద్‌జ్ఞానం నానాభావా న్ఫ్ఫథగ్విధాక్‌, 
వేత్తి సర్వేషు భూతేషు తర్‌జ్ఞానం విద్ది రాజసమ్‌. 
శ్‌ ఇ యా 
యత్తు కృత్స్నవదేకస్మి న్మార్యే సక్త మహైతుకమ్‌, 
ఆతత్తా్నర్థవదల్పం చ తత్తాముస ముదాహృతమ్‌. 
నియతం సజ్ఞరహిత మరాగ ద్వేషతః కృతమ్‌, 
ఆఫల్యప్రేప్పునా కర్మ య త్తత్సాత్త్విక ముచ్యతే. 
యత్తు కామేప్పునా కర్మ సాహంకారేణ వా పునః, 
(క్రియతే బహులాయాసం తద్రాజస ముదాహృతమ్‌. 
అనుబనం కయం హింసా మనసేక గ్‌ చ పౌరుషమ్‌, 
ఠా యల ల 
మోహా దారభ్యతే కర్మ యత్త త్తామస ముచ్యతే. 
ముక్తసజ్లోఒనహంవాదీ ధృత్యుత్సాహ సమన్వితః, 
సిద్ద్యసిద్దో్యో ర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే. 
అల చ్‌ ల 9 క 
రాగీ కర్మ ఫల|బప్పు ర్లుబో హింసాత్మకోఒశుచిః, 
హర్ష శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. 


అయుక్త: ప్రాకృతః స్తబ్ద శ్శరో వైష్కృతికోఒలసః 
విషాదీ దీర్ససూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. 


భగవద్గిత 


19 


20 


22 


23 


24 


25 


26 


27 


28 


అధ్యా. - 18 
బుద్దే ర్భేదం ధృతేశ్చెవ గుణత స్త్రివిధం శృణు, 
ప్రోచ్యమాన మశేషేణ పృథక్త్వేన ధనంజయ! 


ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే, 


బనం మోక || 
నం మోక్షం చ యా వేత్తి బుద్ధి స్పా పార్ట! సాత్త్వికీ, 


యయా ధర్మ మధర్మం చ కార్యం చాకార్యమేవ చ, 
అయథావ త్ప్రజానాతి బుద్ధి స్పా పార్ట! రాజసీ. 


అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా, 
సర్వార్థా న్విపరీతాంశ్చ బుద్ధి స్పా పార్ట! తామసీ. 
ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేస్తియక్రియాః, 
యోగేనావ్యభిచారిణ్యా ధృతి స్పా పార్థ! పాత్తి వ్రకీ- 
యయా తు ధర్మకామార్జా న్హృత్యా ధారయతే౭_ర్జున! 
ప్రసజ్లేన ఫలాకాంక్షీ ధృతి స్పా పార్ట! రాజసీ, 

యయా స్వప్నం భయం శోకం విషాదం మద మేవ చ, 
న విముష్బుతి దుర్మేధా ధృతి స్పా పార్థ! తామ సీ, 
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ! 


అభ్యాసా డ్రమతే యంత్ర దుఃఖాన్తం చ నిగచ్చతి. 


యత్తద్యగే విషమివ పరిణా మేఒమృతోసమమ్‌, 
తత్సుఖం సాత్త్వికం ప్రోక్త మాత్మబుద్ద్ధి ప్రపాదజమ్‌. 
విషయేస్త్రాయ సంయోగా ద్యత్తద(గేఒమృతోపమమ్‌, 
పరిణావే విషమివ తత్సుఖం రాజసం స్మ తమ్‌. 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


100 

యదగే చానుబన్దే చ సుఖం మోహన మాత్మనః, 

నిద్రాలస్య ప్రమాదోళ్తం తత్తామస ముదాహృతమ్‌, 
య 


న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః, 
సత్త్వం ప్రకృతిజై ర్ముక్తం యదేభిస్స్యా త్తిభి ర్లుణైః. 
బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప! 
కర్మాణి (ప్రవిభక్తాని స్వభావప్రభవై ర్లుణెః. 

శమో దమ స్తప శౌచం క్షాన్తి రారవమేవ చ, 

జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజమ్‌. 
శౌర్యం తేజో ధృతి ర్డాక్ష్యం యుద్దే చాష్యపలాయనమ్‌, 
దాన మిశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్‌. 

కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజమ్‌, 
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యా పీ స్వభావజమ్‌. 
స్వేస్వే కర్మణ్యభిరత స్పం సిద్ధిం లభ తే నరః, 
స్వకర్మనిరత స్పెద్దిం యథా విన్లతి తచ్చ్భణు. 
యతః ప్రవృత్తి ర్ఫూతానాం యేన సర్వమిదం తతమ్‌, 
స్వకర్మ ణా తమభ్యర్భ్య సిద్ధిం విన్లతి మానవః. 

శ్రేయా న్స వధర్మో విగుణః పరధర్మా త్స నుష్టితాత్‌, 
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిర్చిషమ్‌. 
సహజం కర్మ కౌన్తేయ! సదోషమపి న త్యజేత్‌, 
సర్వారమ్ఫా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. 


భగవర్గీత 


39 
40 


41 


43 
44 
45 
46 
47 


48 


అధ్యా. - 18 

అసక్త బుద్ధి స్సర్వత్ర జితాత్మా విగతస్ప ఎహః 
వైష్కర్మ సిద్దిం పరమాం సన్నా ఏ సేనాధిగచ్చతి. 

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాస్నోతి నిబోధ మే 
సమాసేవైవ కౌన్తేయ! నిష్టా జ్ఞానస్య యా పరా. 
బుద్దా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ, 
శబ్దాదీ న్విషయాం స్త్యక్త్వా రాగద్వేషా వ్యుదస్య చ, 
వివిక్తేేవీ లఘ్యాశీ యతవాక్కాయమానసః, 
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం 'సముపాగ్రితః, 
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్‌, 
విముచ్య నిర్మమ శ్శాన్లో బ్రహ్మభూయాయ కల్పతే. 
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి, 
సమ స్పర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌. 
భక్త్యా మా మభిజానాతి యావా న్యశ్చాస్మి తత్త్వతః 
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనన్తరమ్‌. 
సర్వ కర్మాణ్యపి సదా కుర్వ్యాణో మద్వ్యపాశ్రయః, 
మత్స్రపాదా దవాప్నోతి శాశ్వతం పద మవ్యయమ్‌. 
చేతపా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్సరః, 
బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్త స్పతతం భవ. 
మచ్చిత్త స్పర్వదుర్గాణి మత్పుపాదా త్తరిష్య సి, 

అథ చేత్త్వమహంకారా న్న శ్రోష్యసి వివజ్‌క్ష్యపి. 


191 


49 


50 


51 


52 


53 


ర్ర్‌4 


ర్‌5 


56 


57 


క్‌శి 


192 
యద్యహంకార మాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే, 
మిథ్యెష వ్యవసాయ స్తే ప్రకృతి స్త్వాం నియోక్ష (తి. 


స్వభావజేన కౌన్తేయ! నిబద్ధ సే వన కర్మణా, 
కర్తుం నేచ్చసి యన్మోహా త్కరిష్యస్యవశో2_ పీ తత్‌. 


ఈశ్వర స్పర్వభూతానాం హృద్దేశేఒర్జున! తిష్టతి, 
(భామయ న్సర్వభూతాని యన్లారూఢాని మాయయా. 


తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత! 
తత్పపాదా త్సరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్యతమ్‌. 


ఇతి తే జ్ఞాన మాఖ్యాతం గుహ్యాద్దహ్యతరం మయా, 
విమృశ్యెతద శేషేణ యథేచ్చసి తథా కురు. 


సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః, 
ఇష్టోఒసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్‌. 
మన్మనా భవ మద్భక్షో మద్యాజీ మాం నమస్కురు, 
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే (పియోఒసి మే. 


సర్వధర్మా న్పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ, 

ఆహం త్వా పాపేభ్యో మోక్షయిష్యామి మాథుచః, 

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన, 

న చాశుశ్రూషవే వాచ్యం నచమాం యో౭భ్యసూయతి, 
య ఇదం పరమం గుహ్యం మద్భక్తే ష్వభిధాస్యతి, 

భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్య త్యసంశయః. 


భగవద్గీత 


63 


64 


65 


66 


68 


అధ్యా, - 18 
నచ తస్మా న్మను ప్యేషు కశ్చిన్మే (ప్రయకృత్తమః, 
భవితానచమే తస్మా దన్యః (ప్రియతరో భువి. 


అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాద మావయోః, 
జ్ఞానయజ్జేన తేనాహ మిష్టస్స్యామితి మే మతిః 


శ్రద్దావా ననసూయశ్చ్ళ శృణుయాదపీ యో నరః, 


193 


69 


70 


సోఒపి ముక్త శుభాన్‌ లోకా న్నాప్నుయా త్పుణ్యకర్మణామ్‌. 71 


|| 
కచ్చిదేత చ్చుతం పార్థ! త్వయైకా[గేణ చేతసా, 
కచ్చి దజ్ఞానసమ్మోహః 'ప్రణష్ట స్తే ధనంజయ! 
= - లు 
అర్జున ఉవాచ: 
హఃస | 
నష్టో మోహః స్మృతి ర్లబ్దా త్వత్స్రసాదా నృయాజఒచ్యుత 
స్థితో స్మి గతసందేహః కరిష్యే వచనం తవ 
( క 
నషఖ్టుయ ఉవాచ: 
ఇత్యహం వాసు దేవస్య పార్టస్య చ మహాత్మనః, 


సంవాద మిమ మశ్రౌష మద్భుతం రోమహర్షణమ్‌. 


వ్యాసప్రసాదా చ్భుతవా నేత ద్గుహ్యతమం పరమ్‌, 


యోగం యో 'గేశ్వరా త్క ఎ త్యాక్రాత్యథయత స్ప వయమ్‌. 


రాజ నృంస్మ త్య సంస త్య సంవాద మిము మద్భుతమ్‌, 
కేశవార్జునయోః: పుణ్యం హృష్యామి చ ముహు ర్ముహుః, 
తచ్చ సంస్మృత్య సంస్కృత్య రూప మత్యద్భుతం హరేః, 
విస్మయో మే మహాన్‌ రాజన్‌! హృష్యామి చ పునః పునః 


72 


73 


74 


75 


76 


77 


194 భగవద్గీత 

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్గో ధనుర్హరః, 

తత్ర శ్రీ ర్విజయో భూతి ర్వ్రువా నీతి ర్మతిర్మమ. 78 
ఓం తత్సదితి 


శ్రీముద్భగవద్గీతాసూపనిషత్సు |బహ్మ విద్యాయాం యోగశాష్ట్రే 
శ్రీకృష్ణార్దునసంవాదే మోక్షసన్న్యాసయోగో వామ 


అష్టోదశోఒ ధ్యాయః. 
ముక్షివలి సమాషం 
రు జనో bar 


